ఎంటేన కవితాసుధథ 


వ్యాఖ్యానం 
డా॥ పి. యశోదారెడ్డి 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య : 79 


పోతన కవితాసుధ 
(వ్యాఖ్యానం : డా॥ పి. యశోదారెడ్డి) 


తొలి ముద్రణ : 19883 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, 


హైదరాబాద్‌. 


ద్వితీయ ముద్రణ : ఆగష్టు, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 


వెల: ₹. 60. 00 


అక్షరాలంకరణ _: సవేరా గ్రాఫిక్స్‌ 
ముద్రణ : కర్షక్‌ ఆర్జు ప్రింటర్స్‌, 


హైదరాబాద్‌. 


ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


Publication No: 79 


Pothana Kavitha Sudha 
Comment 
by- Dr.P.Yashodareddy 


Hirst Edition : 1983 
Andhra Pradesh Sahitya Academi, 
Hyderabad. 


2nd Edition : August, 2019 
Telangana Sahitya Akademi 


Copies : 1000 


Price : Rs. 60/- 


DTP: SaveraGraphics 


Printed at: Karshak Art Printers, 
Hyderabad. 


Copies available at: 
Telangana Sahitya Akademi, 
Kalabhavan, Ravindra 

Bharathi, Hyderabad - 500004. 

Ph : 040 - 29703142 


పోతన కవిత్వ కరదీపిక 


వ్యాస భాగవతం తర్వాత అంతటి ప్రశస్తి గలిగింది తెలుగు 
భాగవతం. భక్తుల కథలను ఆలంబనగా చేసుకొని తెలుగు 
కవిత్వానికి గుడికట్టాడు పోతన. అలతి అలతి పదాలతో పద్యం 
నిర్మించాడు. సంస్కృతాంధ్ర మేలికలయిక రహస్యాలు ఆయనకు 
తెలుసు. పాత్రల గమన స్వభావానికి తెలుగుదనాన్ని అద్దడం 
ఆయన ప్రత్యేకత. వెరసి తెలుగు భాగవతం తరగని అమృత 
భాండమయింది. వందలాది పద్యాలు ప్రజల నాలుకలపై 
ఆడతాయి. అలాంటి పద్యాలకు ఎందరో ఎన్నో వ్యాఖ్యానాలు 
రాసారంటే వారారాతలో ఆనందాన్ని చవిచూసారు. 

ఎంపిక చేసుకున్న భాగవత పద్యాలకు డా॥ పి. యశోదారెడ్డి 
గారు సరళ వ్యాఖ్యానం రాసి సామాన్యులకు సుబోధకం చేసారు. 
ప్రతి పద్యానికి సందర్భం, భావం, విశేషాల వివరణ అందించారు. 
సామాన్య పాఠకులకూ సాహిత్య విద్యార్థులకు ఇదొక పోతన 
కవిత్వ కరదీపికలా ఉపయోగ పడగలదు. 1983 లో అకాడమి 
ప్రచురించిన ఈ పుస్తకం బహుళ ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం 
“పోతన కవితా సుధి కాపీలు అందుబాటులో లేవు. సాహిత్య 
మిత్రుల కోరిక మేరకు అకాడమి పున: ప్రచురిస్తుంది. 


హైద్రాబాద్‌, 
16.08.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


మహాకవి, మానవోత్తముడు, “ధనమదాంధుల కొలవేల తాపసులక” ని 
ప్రశ్నించిన ధీరోదాత్తుడు బమ్మెరపోతన. తన కవితాపారమ్యంతో తెలుగుసాహితిని, 
తెలుగు ప్రజాళిని పునీతం చేసినవాడు పోతన. తాను కవిగా నమ్మిన ఆదర్శాలను 
తన జీవితంలో కూడా ప్రతిబింబింపజేసి, త్రికరణశుద్ధిగా కవితాకళను ఆరాధించిన 
మనీషి పోతన. 

1982లో తెలుగునాడంతటా పోతన పంచశతి మహోత్సవాలు జరిగినవి. 
ప్రభుత్వం ఉదారంగా ముందుకువచ్చి సంస్కృతి ప్రియత్వాన్నీ, కళాభిజ్ఞతనూ 
ప్రదర్శించింది. 

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ మూడు 
పుస్తకాలను ప్రచురించాలని నిశ్చయించింది. 1) బమ్మెరపోతన భాగవతంలోని 500 
పద్యాలను ఎంపిక చేసి ప్రకటించడం. 11) పోతన భాగవతంలోని సాహిత్య 
తాత్తికాంశాలను పరిశీలిస్తూ, విద్యాంసులు వెలయించిన వ్యాసాల సంకలనాన్ని 
ప్రచురించడం. 1) పోతన భాగవతంలోని ఎంపిక చేసిన 108 పద్యాలకు 
సరళవ్యాఖ్యానం వ్రాయించి ప్రచురించడం. వీటిలో “మహాభాగవత కల్పకుసుమమాల,” 
“భాగవత వైజయంతిక” ఇప్పటికే పాఠకలోకం అందుకున్నది. ఇప్పుడు పోతన 
భాగవతంలోని 108 పద్యాలకు డా॥ శ్రీమతి పి. యశోదారెడ్డి గారు వెలయించిన 
సరళవ్యాఖ్యాన (గంథం 'పోతనకవితాసుధిగా తెలుగు ప్రజలకు అందించ 
గలుగుతున్నాము. 

డా॥ శ్రీమతి పి. యశోదారెడ్డిగారు చక్కని భాషలో, పోతన కవితామహత్వాన్నీ, 
కవితా సౌందర్యాన్నీ ఈ పుస్తకంలో అందించినారు. అకాడమీ పక్షాన ఆమెకు 
ధన్యవాదాలను సమర్ప్చించుకుంటున్నాను. ఈ ప్రచురణ కోసం ప్రత్యేక నిధులు 
మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అకాడమీ పక్షాన అనేక ధన్యవాదాలు. 


హైద్రాబాదు. ఇరివెంటి కృష్ణమూర్తి 
26-12-1983 కార్యదర్శి 


రెండు మాటలు 


క. పలికెడిది భాగవతమంట 
పలికించు విభుండు రామభద్రుండంట నేం 
బలికిన భవహరమగునంట 
పలికెద వేటొండుగాథం బలుకంగ నేలా! 


భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు 

శూలికైనం దమ్మిచూలికైన 

విబుధ జనుల వలన విన్నంత కన్నంత 

తెలియవచ్చినంత తేటపజుతు. ఆ.మ.భా (1-16-17) 


పోతనవంటి మహానుభావుడూ, మహాకవీ తాను వ్రాయబోతున్న గ్రంథాన్నిగూర్చి 
“పలికెడిది భాగవతమంట” అంటూ మరే ఇతర విశేషణాన్ని చేర్చకుండా మిన్నకున్నాడు. 
ఏ అలంకారాలూ లేకుండ కేవలం “భాగవతం” అంటూ ఆ అద్వైతి ఉపయోగించిన 
పదానికి అర్థాలు చెప్పడానికి ఎందరికో మోతకోలుగా ఉండే (గంథాలు బయలు 
దేరవలసి వచ్చింది. అప్పుడు అర్థమైంది భాగవతం అంటే సామాన్య గ్రంథం కాదని. 
అయితే ఆ (గంథం ఎటువంటిదీ అన్నప్పుడు చిలుకపాఠం అప్పచెప్పినట్లుగా ఇది 
సాత్వతసంహిత, పరమహంససంహిత, గీతార్థ నిర్ణయసారం, సకలవేదసారం, 
మోక్షశాస్త్రం, జీవేశ్వరతత్త నిర్ణయశాస్త్రం, బ్రహ్మవిద్యాస్వరూపం, ఉపనిషద్రహస్యం 
అంటూ చెప్పవచ్చు. కానీ అసలు విషయాన్ని గ్రహిస్తూ పాలకు పాలూ, నీటికి నీరుగా 
వేరు చేయగల శక్తి కేవలం హంసలకూ పరమహంసలకు మాత్రమే చెల్లుతుంది. 

పైగా ఈ భాగవతాన్ని పలికించినవాడు రామభద్రుడట: అంటే పోతన ముఖతః 
జాలువారిన ఈ పద్యాలకు అపౌరుషేయత్వం కలిగింది. ఈ విషయం భాగవత 
ప్రాశస్త్యాన్ని మరింత అధికతరం చేసింది. సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడు పలికించిన 
భాగవత పురాణగాథను పలికినంత మాత్రంతోనే సద్యఃఫలంగా మోక్షాన్ని ఇస్తుందట. 
ఇక ముముక్షువైన వానికి ఇంతకన్నా కోరవలసింది ఏముంది? ఇంతటి మహా 


5 


మహిమోపేతమైంది భాగవతం. కనుకనే విజ్ఞుడైన పోతనామాత్యుడు నిజంగా 
భాగవతాన్ని తెలుసుకుని పలకడం సర్వజ్ఞుడైన శివుని అంతటివాడికైనా, సకల 
సృష్టికర్తేకాక సకల విద్యాముఖుడైన బ్రహ్మ అంతటి వాడికైనా కూడా తరంకాదు 
అంటూ ఖండితంగా చెప్పినాడు. మరితానెట్లు వ్రాయగలిగినాడంటూ ప్రశ్నించేవారికి 
సమాధానంగా విబుధులైన జనులవల్ల విన్నంతా కన్నంతా తనకు తెలియవచ్చినంత 
తేటపరుతును అంటూ చెప్పినాడు. శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర, 
సహజ పాండిత్యుడైన పోతనామాత్యుడే ఇంతటి వినయ సంపత్తిని ప్రదర్శిస్తూ చెప్పడం 
కేవలం ఆ గ్రంథంపై ఈ మహాకవికి ఉన్న పూజ్యభావాన్ని మాత్రమే తెలుపుతుంది. 
తరువాత పోతన భాగవత (గ్రంథాన్ని అనువదించడంలో తనకున్న అర్హతలను 
ప్రకటిస్తున్నట్లుగా ఆంధ్రపాఠక లోకంలో ఉన్న విభిన్న రుచులను సంతృప్పిపరుస్తూ 
భాగవతంలో తాను కేవలం సంస్కృతాన్ని కానీ, కేవలం తెనుగును కానీ స్వీకరిస్తూ 
పద్యాలను వ్రాయక, అందరు మెచ్చే విధానంలో వ్రాస్తానంటూ చెప్పీ సంస్కృతాంధ్రాలపై 
తనకున్న అధికారాన్ని సగర్వంగా చాటుకున్నాడు. ఈ విధంగా అర్హతలనూ 
అధికారాలనూ ప్రదర్శించడం ఆదికవి నన్నయ్య నుండీ వస్తున్న సంప్రదాయమే. 
అయితే పోతన తన మాటను ఎంతవరకు నిలబెట్టుకున్నాడు అంటే ఆలోచించినప్పుడు 
మనకు గ్రంథముఖంతో చెప్పిన దానికన్నా అధికతరమైన చాతుర్యాన్నే ప్రదర్శిస్తూ 
ఎంతో గహనమైన తత్త్వరహస్యాన్నికూడా రసగుళికలవంటి పద్యాలల్లో పొదిగి 
పాఠకులకు రసానందాన్ని అందివ్వగలిగినాడు అనే విషయం స్థిరపడుతుంది. 
భాగవతం (ప్రధానంగా ఆముష్మిక ధర్మమార్గ ప్రదర్శకమైన (గంథం. 
భారతీయమైన సంస్కృతిని పురస్మరించుకుని పురాకృత కర్మవశంతోనే జనన మరణాలు 
కలుగుతుంటాయి అనే నమ్మకం ఏర్పడింది. ఆ కర్మ ప్రాధాన్యంతోనే రాగద్వేషాది 
వశంగతమై చిరకాలం నుండి ఈ సంసార చక్రం మానవులను పీడిస్తూనే ఉంది. 
“పునరపి మరణం పునరపి జననమ్‌’ అనే ఈ సంసార చక్రభ్రమణం ఆగినప్పుడుగాని 
ఈ తాపత్రయబాధలు ఉపశమింపవు. ఈ రహస్యాన్ని గుర్తించిన వివేకచిత్తులు ఈ 
లంపటం నుండి విముక్తిని పొందేందుకు అనేక తరణోపాయాలను సూచించినారు. 
అవే జ్ఞాన, కర్మ, వైరాగ్య, భక్తి రూపాలుగా ప్రాచుర్యాన్ని పొందినాయి. పురుషార్థసాధనకు 
కర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యాలూ ప్రధానమైనవే. ఈ యోగటప్రవక్త శ్రీకృష్ణుడనే భావన 
మనలో వేళ్లూనగా ఆ కృష్ణుడొక ధర్మ(ప్రవక్తగా ఆరాధింప బడుతున్నాడు. అందుకే 
భాగవతం ఈ నాల్గింటినీ ప్రతిపాదిస్తూ ఉపాఖ్యానాలు చెప్పింది. ధర్మరూపమైన 


కర్మయోగంతో అంతఃకరణం పరిశుద్ధమౌతుంది. పరిశుద్ధమైన అంతఃకరణంలోనే 
జ్ఞానోదయమౌతుంది. ఈ జ్ఞానంతో తత్త్వచింతనం ఏర్పడ్తూ మనస్సు జ్ఞానజనితమైన 
నిర్వేదంవైపు మళ్లుతుంది. నిర్వేదం మోక్షానికి రాజమార్గం. కానీ ఇంతటి నిరీహతో 
కర్మాచరణం చేయడంకానీ, వేదవిహితమైన యజ్ఞయాగాది రూపకర్మానుష్టానం 
చేయడంకానీ, ప్రస్తుతపు పరిస్థితులల్లో సాధ్యపడదు. అందుకే విజ్ఞులైనవారు 'భక్తి 
అనే ఒకసులభమైన మార్గాన్ని కని పెట్టినారు. 

సంస్కృత భాగవతంలో భాగవత మహాత్మ్యాన్ని వర్ణిస్తూ 'భక్తిచరిత్ర చెప్పబడింది. 
ఆ కథను అనుసరించి శ్రీహరి 'భక్తి ప్రాణప్రియ. ఈమెను హరి తన సత్వరూపంతో 
రచన చేసీ ఆమెను తన భక్తులకు పోషించమంటూ నియోగించినాడు. శ్రీహరి ఆజ్ఞను 
తప్పక పాలించిన ఆ “భక్తిని అనుగ్రహిస్తూ ఆమెకు “ముక్తిని దాసిగనూ, 
జ్ఞానవైరాగ్యాలను పుత్రులుగనూ ప్రసాదిస్తూ, తన భక్తులను వైకుంఠధామంలో పోషిస్తూ 
ఈ భూలోకంలో ఛాయారూపంలో ఉండమంటూ ఆజ్ఞాపించినాడట. ఈ కథను గురించి 
సూక్ష్మంగా ఆలోచిస్తూ “ముక్తిని పొందేందుకు భక్తి చాలా ఉత్తమమూ, సులభమూ 
ఐన మార్గం అని తోస్తుంది. ఈ భక్తే శ్రీహరికి చాలా ఇష్టమైన కారణంతో ఆ భక్తిని 
సలిపినవారిని ఆ భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు అనే సారాంశం తేలుతుంది. 
జ్ఞానవైరాగ్యాలను భక్తికి పుత్రులంటూ చెప్పడంతో భక్తివల్లనే ఈ రెండూ 
సాధింపబడుతాయి అనే విషయం కూడా బోధపడుతుంది. ఈ విషయాన్నే పోతన 
మరింత గట్టిగా ప్రచారం చేసినట్లు 


“చిక్కండు వ్రతములం గగ్రతువులం 

జిక్కండు దానముల శౌచశీలతపములన్‌ 

జిక్కండు యుక్తిని భక్తినిం 

జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!”  ఆ.మ.భా. 7-243. 


అంటూ రచించినాడు. 

ఈ కలియుగంలో చిత్తశాంతికి భక్తిమార్గం ఎంతో సులభమైన బాట. ఈ 
భక్తిమార్గాన్ని అవలంబించడానికి అందరూ అర్హులే. ఇందుకు జాతిమత వివక్షతగానీ 
స్రీపురుషబేధం కానీ ధనికుడూ నిరుపేద అనే తారతమ్యంకానీ, చదువుకున్న వాడూ 
చదువురానివాడనే వ్యత్యాసం కానీ అడ్డంకులు కావు. భక్తుడు పరిశుద్ధమైన వాక్కుతో, 
మనస్సుతో, చేతలతో ఈశ్వరుణ్ణి సేవిస్తే అదే భక్తి. అయితే ఈ భక్తికూడా అనుకున్నంత 


సులభంకాదు. పూర్వజన్మ సుకృత విశేషంచేత గానీ అది అందరికీ అలవడదు. 
సర్వేంద్రియాలను నియమిస్తూ చిత్తాన్ని భగవంతుని పరంచేస్తూ ఫలాభిసంధిరహితంగా 
పరమేమతో వర్తించడం భక్తికి చిహ్నం. భక్తుడైనవాడు అనన్య శరణాగతితో 
అచంచలమైన విశ్వాసంతో ఉంటాడు. ఆ ఆత్మవిశ్వాసమే కుదురుపడ్తూ అన్నిటికీ ఆ 
సర్వేశ్వరుదే కర్త, తాను కేవలం ఉపకరణం మాత్రమే అనే భావంతో నిర్వికారంగా 
మసలగల్లుతాడు. నిర్వికారమైన ఈ చిత్తంలోనే భగవదాకృతి కాపురం చేస్తుంది. 
అప్పుడా భక్తుడు సర్వాన్ని మరచి తనలో ఉన్న భగవంతునిపై హృదయం 
ద్రవీభూతమౌతూ ఉంటే నిరతిశయమైన ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు. 
ఈ అనుభూతివల్ల అనాది ఐన పుణ్యాపుణ్యరూపమైన కర్మవాసనా కోశం నశిస్తుంది. 
తద్వారా అతడు ద్వంద్వ రహితుడై బ్రహ్మానందరూపమవైన మోక్షప్రాప్తిని 
పొందగలుగుతాడు. 

ఈ భక్తి తొమ్మిదివిధాలుగా వృద్ధిని పొందుతుంది. అదేనవవిధభక్తులుగా 
పేరుమోసింది. (శ్రవణమూ, కీర్తనమూ, స్మరణమూ, పాదసేవనమూ, అర్చనమూ, 
వందనమూ, దాస్యమూ, సఖ్యమూ, ఆత్మనివేదనమూ అనే తొమ్మిదింటికీ 
ఉదాహరణంగా భాగవతంలో పోతనామాత్యుడు కథలల్లో పాత్రలను చొప్పించినాడు. 
ఈ భక్తినే శ్రీధరులవారు తొమ్మిది వేర్వేరు భూమికలుగా ప్రదర్శించినారు. 1. స్వామిసేవ, 
2. & హరికృప, 8. సద్ధర్మంపై శ్రద్ధ, 4. భగవత్మథాశ్రవణమూ, ర్‌. భగవధ్రతి, 
6. దేహద్వయ వివేకాత్మజ్ఞానము, 7. దృఢభక్తిభావము రి. భగవత్తత్వజ్ఞానము, 
9. సర్వజ్ఞత్వాది భగవద్దుణావిర్భావము లంటూ పేర్కొన్నారు. 

శ్రీ మధుసూదన సరస్వతి ఈ భక్తిని పదకొండుగా విభజించినారు. 
1. మహాపురుషులసేవ, 2. వారిదయకు పాత్రుడగుట, 3. వారుచేసే ధర్మాలపై 
శ్రద్ధచూపుట, 4. భగవద్దుణ శ్రవణం, 5. భగవంతునిపై పేమ, 6. భగవత్స్వరూపాన్ని 
తెలుసుకునే కోరిక, 7. ప్రేమాభివృద్ధి, 8. స్ఫురణము, 9. భగవద్ధర్మనిష్ట 10. ఆ 
భగవంతుని గుణాలను తనకు ఆరోపించుకొనుట, 11. పరమ యేమ. నిజంగా 
ఆలోచిస్తే ఇవన్నీ భక్తి భేదాలు కాకుండా భక్తుడైన వాడు తరతరాలుగా భక్తి మార్గంలో 
ముందడుగు వేస్తూ చివరమెట్టుగా పరమ (ప్రేమతత్త్వంతో అనురాగ రసాంబుధి ఐన 
అపరతత్తాన్ని చేరడమే అని చెప్పవచ్చు. 

అందుకే భాగవతంలో పోతన ఉత్తమ జీవితానికి జ్ఞానం ఎంతముఖ్యమో 
పూజ్యుల ఎడల భక్తితత్సరతలూ అంతే ముఖ్యం అంటూ చెప్పీ పూజ్యపూజకు వ్యతికరం 


ఏర్పడినప్పుడు మహానర్థం సంభవిస్తుందని సూచించినట్లు గజేంద్రుని పూర్వజన్మను 
వర్ణిస్తూ ఇంద్రద్యుమ్నోపాఖ్యానాన్ని చెప్పినాడు. ఇదే భారతీయులను పాప భీతులుగాచేస్తూ 
వారికి మహాపురుషులను గౌరవించే వినయ సంపత్తిని చేకూర్చింది. ఇంతేకాకుండా 
మనలో కర్శసిద్దాంతానికీ, పూర్వాపర జన్మలపై నమ్మకానికీ బలీయమైన ఆధారాన్ని 
కల్పించింది. 

ఇట్లే భాగవతం తత్త్వబోధను చేయడంలో ఒకసున్నితమైన మార్గాన్ని 
అవలంబించింది. ప్రధానంగా ఈ [గ్రంథం ఐహిక వాంఛలను తగ్గిస్తూ ఆముష్మిక 
ఫలసాధనకొరకే ప్రయత్నించవలెనంటూ ఉపదేశిస్తూ ఒక కథను ప్రారంభించి చివరకు 
ఆ కథానాయకుడు సంసారబంధాలన్నీ వదిలి వైకుంఠధామునితో సాయుజ్యాన్ని 
పొందినట్లు చెబుతుంది. ఈ సందర్భంలో తత్తోపదేష్టలైనవారు - వారు దేవతలైనా, 
భూసురులైనా, నరులైనా, దానవులైనా, బ్రహ్మర్చులైనా సరే వారినోటివెంట వెళ్లిన 
వాక్కులు వేదవాక్యాలవలె సర్వ ధర్మాలకు ఆలవాలమై మానవుణ్ణి ప్రాపంచిక 
సుఖాలనుండి విముక్తిని పొంద జేయడానికి తోద్పడుతూ ఉంటాయి. అందుకే పోతన 
భాగవతంలో కేవలం భక్తిభావరంజితమైన పద్యాలేకాక ప్రస్తావికంగా చెప్పిన పద్యాలు 
కూడా అపురూపాలై నీతిబోధకాలై రసానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇందులో 
నానాధర్మవిధులూ, రాజ, గృహ, దాన ధర్మాలూ, శాస్త్రవిజ్ఞాన తపః ప్రభావాదులన్నీ 
చేరిఉన్నాయి. 

ఈ భక్తిని ప్రధానంగా ఆర్తభక్తీ. సహేతుక భక్తీ, నిర్హేతుకభక్తి అంటూ 
మూడువిధానాలుగా విభజించినారు. తిరిగి అహేతుకభక్తి ఆసక్తి భేదంతో పది విధాలైంది. 
గుణ, మాహాత్యాసక్తి, రూపాసక్తి, పూజాసక్తి, స్మరణాసక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, 
కథాసక్తి, ఆత్మనివేదనాసక్తి, తన్మయాసక్తి, పరమ విరహాసక్తి వాత్సల్యాసక్తి, అనేవి 
ఇందులో భేదాలు. తిరిగి ఆ అహేతుక భక్తి-జ్ఞాన, మౌధ్యభేదాలతో - రెండు విధాలు. 

భక్తిరసాయనం ఈ భక్తిని గుణప్రాధాన్యంతో నాల్గుగా విభజించింది. 
1. రాజసభక్తి, 2. తామసభక్తి, 3. సాత్వికభక్తి, 4. మిశ్రమభక్తి. ఈ భక్తి తిరిగి 
ఉపాధిని పురస్కరించుకుని శుద్ధము వ్యామిశ్రితం అంటూ రెండువిధాలు. ఉపాధి 
రహితమైంది శుద్ధము. ఉపాధి సహితం వ్యామిశ్రితం అంటూ పేర్ళొన్నారు. ఇవేగాక 
ప్రేమయొక్క పరమోత్మ ఎ్రష్టరూపమే మధురభక్తి అంటూ రూపగోస్వామి చెప్పినారు. 
భక్తి రసాయనంలో మధుసూదన సరస్వతి - 


“శృంగార మిథ్రితా భక్తిః కామజా భక్తి రిష్యతే 

సంబంధజా రతిర్యాతి పూర్వోక్తాం రసతాంద్వయోః 

ఏకోవత్సల భక్యాఖ్యః ప్రేయోభక్తి స్తథా౭ పరా 

భయజా రతి రధ్యాస్తే రసం ప్రీతి భయానకమ్‌” (భర. 68, 69) 

అంటూ వ్రాస్తూ, శృంగారంతో మిశ్రితమైన భక్తి కామం నుండి జన్నిస్తుందనీ. 
సంబంధ జనితమైన భక్తి, వాత్సల్యభక్తి అనే పేరుతో ప్రేయోభక్తిగనూ, భయకారణ 
జనితమైన భక్తి నుండి ప్రీతి భయానకం అనబడే మిశ్రమభక్తి ఉద్భవిస్తుందనీ 
తెలిపినాడు. వీరిని పురస్కరించుకుని దాస్యభక్తి భగవంతునిపై ప్రీతీ, భయమూ ఈ 
రెంటితో ఏర్పడుతుందని గ్రహింపవచ్చును. అవును దాసుల లక్షణం అదేకదా : 

ఈ మధురభక్తిని ఆధారంగా చేసుకుని భక్తులెందరో భగవానుని తల్లిగా, 
తండ్రిగా, బిడ్డగా, ప్రభువుగా, స్నేహితుడుగా, ప్రియుడుగా భావించి ఆరాధించినారు. 
ఈ భావంలో ఒక అనిర్వచనీయమైన ఆనందతన్మయత్వాదులు ఇమిడి ఉన్నాయి. 
తమకు ఎంతో ప్రియమైనవ్య క్తితో సంపూర్ణంగా సంలీనం పొందుతూ తాదాత్యంతో 
మాధుర్యాన్ని అనుభవించడం ఒక్క ఈ మధురభక్తి విధానంలోనే సాధ్యం. అందుకే 
ఈ భక్తిని ఉజ్జ్వల భక్తి అనీ, సర్వోత్తమ భక్తి అనీ, పరమ(పేమ రూపము అనీ 
భావించినారు. అనిర్వచనీయమైన భక్తిని రూపగోస్వామి 'రసరాట్టు” అన్నాడు. ఈ 
మధురభక్తి రసాన్ని పోతన అనన్య సాధారణమైన శైలీ రామణీయకంతో రచించినాడు. 
లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణునిపై గోపికలకు ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉందో 
పోతన రచన కూడా అంత సుందరంగా, ఉజ్వలంగా ఉంటూ పద్యాలన్నీ సుకుమార 
పదబంధాలతో కూడీ, కాంతిగుణశోభితాలై మనోహరంగా ఉంటాయి. కొన్నితావుల్లో 
కాలిఅందెలు ఘల్లుఘల్లున రవళిస్తూ ఉంటే గోపికలు శ్రీహరి సన్నిధి నర్తించినట్లుగా 
పోతనపద్యాలు చెవికి ఇంపునింపుతూ ఉంటాయి. మరికొన్ని పద్యాలు లోకమోహనమైన 
నీలమేఘశ్యాముని మోహన మురళీనాదం వలె మననూ మరపిస్తూ ఆ మురలళీగానాన్ని 
తవిలి తమ్ముతామే మరచిన ఆలమందల వలె, చిలుకాగోరువంకల వలె, గోపికలవలె 
మననూ వెంటగొని పోతుంటాయి. మరికొన్ని పద్యాలు, అది దైవరతికమైన దివ్య 
శృంగారమో శుచిరుజ్జ్వలమైన శృంగార రసమో తెలియనీయక సర్వాన్ని 
శృంగారపులకితం చేస్తూ ఆనంద ధన్యత్వాన్ని పాఠకులకు కలిగిస్తూ ఉంటాయి. 

ఇట్లే మాతా పుత్ర స్థానంలో ఉన్న యశోదాకృష్ణుల లీలను వర్ణించే సందర్భంలో 
పోతన పద్యాలు మోడులను చిగురింపచేస్తూ సర్వజగత్తును ఆనంద రసపులకితం 


10 


చేస్తున్నవి. అల్లరి కృష్ణయ్యను పట్టుకుంటానంటూ ఆ వెర్రిగోపమ్మ పెట్టిన పరుగులూ, 
ఆతుంటరి ఆమెను చిక్కక గజ్జెలు ఘల్లన నజ్జులు తొక్కడం మాని పరుగులు 
తీయడమూ, అది చూసిన గోపకాంతులు పక పకా నవ్వడమూ, యశోదగట్టిగా 
తొడలమీద వేసుకుని చన్నివ్వడమూ, ఆ చిన్నడు అమృతధారగా వర్షించే ఆ యశోద 
పాలుతాగి పరమయోగోదృ్భవామృత రసపానలీల చొక్కి నిద్రించడమూ, గోపమ్మలు 
తమింట వెన్నలు దొంగలిస్తూ తమ కోడండ్ర అధరామృతాన్ని దొంగలింపచేసిన 
ప్రయత్నానికి విస్తుపోతూ నందగోపుని భార్యతో చాడీ చెప్పడం ఇవన్నీ సహజ సుందరాలై 
వ్యథాపూరితమైన ఈ సంసారపుబాధను కొంత ఉపశమింపజేస్తూ ఈ సంసారం 
నిస్సారం కాదు, సారవంతమే సుమా అనే తృప్తిని కలిగిస్తాయి. ఈ తృప్తి శాంతికి 
మూలమై పరబ్రహ్మను గూర్చి ఆలోచింపజేస్తుంది. ఇంతటి ఆనందాన్ని పంచిన ఆ 
శిశువు ప్రాకృత మానవుడుకాక పరమాత్ముడనే భావం కుదిరినప్పుడా (ప్రేమ భక్తిగా 
మారుతుంది. అదే మోక్షక్రారి. అందుకే పోతన పద్యాలకు ఆ శక్తి ఉంది. 

ఇట్లే పోతనామాత్యుడు 'కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణింవుచున్‌ 
ముక్తకైవల్యుండెవ్వడు తృప్తుడౌ” నంటూ ఇంకా వినగోరిన వారికి రుక్మిణీ కల్యాణాన్ని 
వర్ణించినాడు. ఈ ఘట్టంలో పోతన బాగాకలిగిన తెలుగువారింటి ఆడపడుచు 
సంబరాలన్నీ తప్పక వర్ణిస్తూ ఆకాలంనాటి బొమ్మల పెళ్లిళ్లూ, బొమ్మరిళ్లూ, సఖులతో 
వియ్యాలందుకోవటం, గుజ్జన గూళ్లలో వంటకాలు వండుకోవటం మొదలైన 
విషయాలన్నీ మరొక్కసారి మనకళ్లకుకట్టేట్లు చేసినాడు. ఇంతేకాకుండా ఆ కాలపు 
రాజకన్యలు ఎంతో తెగువతో తాము మనసిచ్చిన ప్రియులకు ఇష్ట బ్రాహ్మణునితో 
సందేశం పంపడమనే ఆచారం ఉన్నట్లు చాటీ ఈనాటికన్నా ఆనాదే వివాహ విషయంలో 
కన్యలకు స్వాతంత్ర్యం ఎక్కువగా ఉండేదేమో అనే భావాన్ని కలిగించినాడు. ఇంకొక 
విశేషం; ఈ సందర్భంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుని గుణవిశేషాలన్నీ పొగుడుతూ “నిన్ను 
నే కన్యల్‌ గోరరు? కోరదే మును రమాకాంతాలలామంబు” అంటూ చెప్పి శ్రీకృష్ణుడు 
సాధారణ మానవుడుకాక జగన్నాయకుడైన ఆదినారాయణమూర్తి అనే భావాన్ని 
దృఢపరిచింది. ఆ తరువాత రుక్మిణీ దేవి “ప్రాణేశనీ మంజుభాషలు వినలేని 
కర్ణరంధ్రంబుల కలిమి యేల” అంటూ చెప్పి పంపిన సందేశంలో భగవంతుని విరహాన్ని 
క్షణంపాటు సహింపలేని ఒక భక్తశ్రేషుని తహతహపాటును ధ్వనింపచేస్తూ రుక్మిణీదేవిని 
మహాభక్తురాలిగా చిత్రించినాడు. ప్రియురాలి ప్రణయ సందేశంలో శృంగారభక్తిని 
చూపగలిగిన చతురుడు పోతన. ఇక సత్యభామను వర్ణించేప్పుడూ ఈ సత్యభామ 


11 


నరకాసురునితో యుద్ధం చేసే సందర్భంలో పోతన తెలుగు సాహిత్యంలో సాహిత్యరస 
పోషణుడుగా స్థిరపడిన నాచన సోమనాథుని పురస్కరించుకుని అహమహమికతో 
పద్యరచన చేసినట్లు కానవస్తుంది. ఈ సందర్భంలో 'వేణింజొల్లెమువెట్టి, 'జ్యావల్లీధ్వని 
గర్భనంబుగి”, 'రాకేందుబింబమై రవిబింబమైన,” 'పరుజూచున్‌ వరుంజూచు' “బొమ్మా 
పెండ్లిండ్లకు బోనోల్లనను బాలి మొదలైన పద్యాలు శబ్దాలంకారశోభితాలై, సంస్కృత 
సమాసప్రాఢితో పాండితీస్ఫోరకాలై, రాజసం తోడ నిండారుతూ పోతనామాత్యుని 
కవితాశక్తికి నికపోషలాలై మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. పోతన శ్రీకృష్ణలీలలనూ, 
గోపికా భ్రమరగీతాలను వర్ణించేప్పుడే కాకుండా ప్రహ్లాదచరిత్రనూ, వామనావతార 
ఘట్టాన్నీ గజేంద్రమోక్షాన్నీ వ్రాసేటప్పుడు కూడా భగవత్సరమైన తన చిత్తవృత్తిని 
ద్రవీభూతం కావించుకుని తన్మయుడై ఈ పద్యాలను రచించినాడా అనే భావం 
కలుగుతుంది. ఉదాహరణకు ప్రహ్లాదుడు చెప్పిన '“అజ్ఞ్జుల్‌ కొందజు), 'మందారమకరంది 
“అంధేందూదయములొ 'కంజాక్షునకుగాని కాయంబు కాయమే” 'సంసారజీమూతసః 
సంఘంబు విచ్చునే” అనే పద్యాలను పేర్కొనవచ్చును. 
ఈ సందర్భంలో పోతన... 

“అలుకనైనం జెలిమినైనం గామంబున 

నైన బాంధవమున నైన భీతి 

నైన దగిలి తలంప నఖీలాత్ముండగు హరిం 

జేరవచ్చు వేబుసేయం దతండు” 


అంటూ చెప్పీ భాగవతంలో విరోధభక్తి లేదా వైరభక్తి అనే మరొక్క విధమైన భక్తి 
విధానాన్ని ఎంత రమ్యంగా పరిపుష్టం చేసినాడు! ఇందులో విరోధి సర్వకాల 
సర్వావన్గలల్లో వైరిని హతమార్చవలెనంటూ తదేక చిత్తంతో ప్రవర్తిస్తూ 
భ్రమరకీటన్యాయంతో ఆ పరమాత్మనే చేరడం సిద్ధిస్తుంది. ఇదే హిరణ్యకశిపునిపట్ల 
జరిగిన వింత. 

పోతన తెలుగుభాగవతంలో గహనాలైన తత్త్వరహస్యాలను శ్రీధరులవారి 
వ్యాఖ్యాసాహాయ్యంతో తెలుగుచేసినాడంటూ పెద్దలు చెబుతుంటారు. సందేహం కలిగిన 
తావులల్లో పోతన కవి తన తృప్తికోసం వ్యాఖ్యను చూస్తే చూడవచ్చునేమో కాని 
(గంథం మాత్రం స్వకపోల కల్పితంవలె పద్యాలన్నీ గలగలపారే సెలఏర్లవలె వడివడిగా 
సాగిపోతూనే ఉంటాయి. నిజానికి మూలరామాయణ, భారత, హరివంశాదులవలె 
భాగవతం సులభమై సుబోధంగా ఉండదు. సామాన్యపు సంస్కృత పరిజ్ఞానం ఉన్న 


12 


వారిని పాదపాదానికీ నిలువరిస్తూనే ఉంటుంది. విషయ కాఠిన్యానికి తోడూ భాష 
కూడా సరళమైందిగా నాకు కనబడలేదు. అటువంటి పౌరాణికపు గ్రంథాన్నీ పోతన 
ఒక కావ్య ప్రబంధం వలె సంతరించినాడు. భాగవతం చదివేప్పుడు మనం ఎంత 
భక్తి భావనియమితులమై గంభీరంగా కూర్చున్నా ఆరచన ఆవేశపూరితమై మనదృష్టిని 
బలవంతంగా అలంకారాలవైపూ, నుడికారపు సొంపు వైపూ, పద్యపు నడకవైపూ, 
ఎత్తుగడ విధానంవైపూ, (ప్రాస విశేషాలవైపూ, ఒక్కొక్కచోట కొంతమేరను 
అతిక్రమించిన శృంగారగర్భితమైన మధురభక్తివైపు మళ్లింపచేస్తూనే ఉంటుంది. అందుకే 
సాహితవేత్తకు భాగవతం ప్రధానంగా రసవంతమైన కావ్యం గౌణంగా భక్తి ప్రభోధక 
(గంథం అనే చెప్పవచ్చు. గంగా ప్రవాహంవలె ఒద్దులొరసి పారే కవిత్వాన్ని చెప్పనేర్చిన 
పోతన తన భాగవతంలో నీతులనూ, ధర్మాధర్మస్వరూపాలనూ, సంభాషణలనూ, 
తదితరధర్మాలనూ సాధారణంగా కందం, ఆటవెలుదులల్లో చెబుతుంటాడు. కొన్నిసార్లు 
ఉత్పలమాలనూ, ఎక్కడో మత్తేభాన్నికూడా ఈ విషయాలల్లో వాడుతూ ఉంటాడు. 
సాధారణంగా ఉపయుక్తాలైన పదాలన్నీ చిన్నవి ఐ పొడిపొడిగా ఉంటాయి. అయినా 
ఆ చోట్లల్లో ప్రాసవిశేషాలనూ చొప్పిస్తూ పద్యానికి విచిత్రగతినీ చెవికి విందునూ 
కల్పించే చమత్మారం పోతనకే దక్కిందేమొ అనే భావన కలిగే రచన పోతన సొమ్మని 
చెప్పవచ్చు. పోతన దృష్టిలో భాగవతం అంటే భక్తులచరిత్ర అనే భావంకూడా ఉండి 
ఉంటుంది. అందుకే ఆయన భాగవతంలో - 


“అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స 
త్పురుష డ్రేష్టుల వృత్తముల్‌ వినక దుర్చుద్ధిన్‌ విలంఘించి దు 

ర్నర వార్తా కథన ప్రపంచములు గర్ల ప్రాప్తముల్‌ నేసి వా 
సరముల్‌ వ్యర్థతం ద్రొబ్బుచుండం జనదీ సంసార మోహంబునన్‌.” 


అంటూ జనులను హెచ్చరించినాడు. 

ఈ విధంగా పోతన ఒక్కొక్కప్పుడు మూలగ్రంథాన్ని పెంచుతూ అమూలమైన 
కల్పనచేస్తూ రచించిన కమ్మని పద్యాలెన్నో భాగవతంలో ఉన్నాయి. ఈతవచ్చినవాడికి 
కాని లోతు తెలియదు కదా! 

ఇంతకుముందే భాగవత కుసుమమాలలో మనవిచేసినట్లుగానే 108 భాగవత 
పద్యాలకు సులభంగా తాత్పర్యరూపమైన వ్యాఖ్య వ్రాసే భాగ్యం నాకు దక్కింది. ఆ 
భాగ్యవిశేషం నాకు దక్కుతుంది అని మురిసిపోయినానే కాని నిజంగా నా సామర్థ్యాన్ని 


13 


గూర్చి తలచనేలేదు. అయినా భారాన్ని మోసే విభుడు ఉండగా నాకొచ్చిన చిక్కేముందీ! 
అనే మొండి విశ్వాసంతో ఉన్నాను. ఆ ధైర్యమే నాతో ఈ పనిచేయించింది అంతే: 
ఎందరో మహానుభావులుండగా నాకీ అదృష్టం దక్కడం “నోచినవారి సొమ్ములవి నోమని 
వారలకేల వచ్చు ధరన్‌’ అన్నట్లుగా ఉంది. 
నేను వ్రాసిన విషయాన్ని గూర్చి నేను చెప్పడం అంత బాగుండదు. అయినా 
ఒక్కమాట. ఈ వ్యాఖ్య వ్రాయడంలో ప్రదానంగా నేను పాటించవలసిన నియమాలు: 
1. భాషాసారళ్యం, 2. అంతగా లోతైన తత్వార్థాలవైపుగానీ, అలంకారాలవైపుగానీ 
వెళ్లకుండా ఉండడం. సాధ్యమైనంతవరకు వ్యవహార సిద్ధమైన భాషలోనే సులభంగానే 
ఈ వ్యాఖ్య నడిచింది. కానీ విషయ గౌరవాన్నిబట్టి కొంత బిగువైన శబ్దాన్ని ప్రయోగింపక 
తప్పలేదు. ఎంతో మెలుకువను చూపుతూ చిన్న పద్యాలనే ఎన్నుకున్నాను. ఎన్నో 
పద్యాలు ఆ పద్యం చదువుతున్నప్పుడు సులభంగానే ఉంటాయి, కానీ వ్యాఖ్యానంలో 
మాత్రం పోతన అనుకున్నంత సులభంగా చిక్కడు. అప్పుడు ప్రసిద్ధమైన అర్ధాన్ని 
కాకుండ సాంకేతికమైన వేరే అర్థాన్ని స్వీకరింపవలసి వచ్చింది. పోతన భాగవతంలోని 
అనేక సీసపద్యాలు శబ్దగుణ మాధుర్యంతో జాలువారుతూ శైలీరామణీయకంతో 
ఒప్పులొలుకుతూ ఉంటాయి. ఆ పద్యాలను సులభమైన తెలుగులో అందించే ప్రయత్నం 
చేయడం అంటే పోతన పద్యాల సొగసును చెడిపి కుప్పలు పెట్టడమే అవుతుంది. ఈ 
రహస్యం పద్యాన్ని వ్రాసీ కొంత ముందుకు సాగిన తరువాతకాని తెలిసిరాలేదు. 
అందుకే అటువంటి పద్యాలు కొన్ని వదిలిపెట్టవలసి వచ్చింది. అవసరం ఉన్నచోట 
కొంతలోతైన అర్థాన్నీ కొంత వ్యంగ్య వైభవాన్నీ, అలంకారపు సౌభాగ్యాన్నీ పదబంధపు 
చమత్మారాన్నీ మచ్చుగా అందివ్వక తప్పలేదు. ఈ వ్యాఖ్యాన సందర్భంలో నేను 
శ్రీధరీయాన్ని కానీ, వీరరాఘవీయాన్ని కానీ సంప్రదింపలేదు. నా ఆలోచనకు తోచిన 
విధానంలో తాత్పర్యాన్ని ఇస్తూ విశేషార్థాలను విపులీకరణ రూపంలో ఒక్కపేజీ దాటని 
నియమంతోనే సాగించినాను. విషయం మీ ముందున్నది. భాగవతంలోని 108 
పద్యాలనన్నా తప్పకుండా ఈ వ్యాఖ్యానం చదివిస్తే నా కృషికి ఫలం దక్కినల్లే. ఎంతో 
ఆదరాభిమానాలతో ఈ ఫలితాన్ని నాకు దక్కించిన సాహిత్య అకాడమీ పెద్దలకు 
సర్వదా కృతజ్ఞురాలను. 
- పి.యళశోదారెడ్డి 


14 


పోతన కవితాసుధ 


శ్రీకైవల్యపదంబుం జేరుటకునై చింతించెదన్‌ లోకర 
కైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్‌ దానవో 

డ్రక స్తంభకుం గేళిలోల విలసద్దుగ్జాల సంభూత నా 
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌. 


పోతనామాత్యుడు వ్రాసిన ఆంధ్ర మహాభాగవతంలో శ్రీకార రూపంలో ఉన్న 
మొదటి పద్యం ఇది. సాధారణంగా నిర్విఘ్నంగా కొనసాగేందుకు కావ్యప్రారంభంలో 
ఇష్టదేవతకు నమస్మారాలు చెబుతూ, కొంత కథావస్తువును కూడా సూచిస్తూ, 
మంగళాచరణంగా ఒక పద్యాన్ని వ్రాసే సంప్రదాయం ఉంది. పూర్వమహాకవుల 
సంప్రదాయాన్ని పాటిస్తూనే పోతనకూడా శ్రీ కృష్ణుని స్తుతిస్తూ ఈ పద్యాన్ని చెప్పినాడు. 

ఉత్తమమైన మోక్షపదాన్ని చేరేందుకొరకు లోకరక్షణకు ఒక ప్రయత్నంగా, 
అదే ఒక ఉద్యమంగా కలవాడినీ, భక్తులను పోషించే కళలో ఆవేశమూ, ఉత్సాహమూ 
కలవాడినీ, దానవులు అంటే దుర్మార్గుల ఉద్రేకాన్ని అరికట్టే వాడినీ, (క్రీడ సల్సే 
ఆసక్తితో ప్రకాశించే చూపుల వల్లనే జన్మించిన అనేక బ్రహ్మాండాలకు కడవవంటి 
వాడినీ అంటే రక్షకుడైన వాడినీ (తన పొట్టలో ఇముడ్చుకున్న వాడినీ, నందగోపుని 
భార్య యశోదాదేవికి బాలకుడైన శ్రీకృష్ణుని చింతిస్తాను, అంటూ పోతన ప్రారంభం 
చేసినాడు. 

ఈ పద్యంలో పోతన కేలీలోలమైన చూపు మాత్రం చేతనే సర్వలోకాలను 
సృజిస్తూ, ఆ లోకాలనూ, ఆ భక్తులనూ రక్షిస్తూ దుష్టులను శిక్షించే సమర్దుడైన 
మహానందాంగనా డింభకుణ్ణి మోక్షపదవి కోసం చింతిస్తానంటూ చెప్పి, శ్రీ కృష్ణుడే 
సర్వ జగన్నాయకుడైన శ్రీహరి అనే విషయాన్ని స్థాపించినాడు. ఈ పద్యంలో ఇంకొక 
విశేషం కూడా ఉంది. మోక్షం అంటే పరమమైన సుఖం. ఆ సుఖం కోసం 
'మహానందాంగనా డింభకుణ్ణి' అంటే మహానందం అనే స్త్రీకి విడ్డడైన శ్రీకృష్ణుని 
ధ్యానించి నాడని చెప్పవచ్చు. అంతే కాదు; కృష్ణుడు అంటే భూమికి సుఖాన్ని ఇచ్చేవాడని 


డా॥ పి. యశోదారెడ్డి 15 


కూడా అర్థం ఉంది. అందుకే శ్రీకృష్ణుడే స్వయంగా బాలరూపంలో ఉన్న 
పరమానందం, సాక్షాత్తు మోక్షపు మొలక, ఆ ధ్యానం పరమసుఖాన్నే కలిగిస్తుంది. 


క. పలికెడిది భాగవతమంట 
పలికించు విభుండు రామభద్రుండంట నేం 
బలికిన భవహరమగు నంట 
పలికెద వేటొండు గాథ బలుకంగనేలా. 


మహాభక్తుడైన పోతన సర్వం దైవాయత్తంగా భావిస్తూ భాగవత గ్రంథ కర్భత్వానికి 
కూడా ఆ శ్రీరామచంద్రుళ్ణే అధికారిగా నిల్పుతూ చెప్పిన పద్యం ఇది. 

ఈ పద్యం ఎంతో చిన్నది. కంద పద్యం. పదాలన్నీ సరళంగా ఉండి, 
సులభంగా అర్థమౌతాయి. కానీ ఎంతో లోతైన భావం ఇందులో ఇమిడి ఉంది. చెప్పే 
(గంథమేమో భాగవతం అంటే భక్తుల చరిత్రమూ, ఆ భక్తులకు కుదురైన శ్రీహరి 
చరిత్రమూ, మరి ఆ శ్రీహరిలీలలు అనంతాలు కదా. అవి వర్ణించడానికి ఎవరికి 
సాధ్యం? అందుకే పలికించే విభుడు ఆ రామ భద్రుడే! అంటూ వ్యక్తం చేసినాడు 
పోతన. “పలికించు విభుండు రామభద్రుండట” అంటూ చెప్పి పోతన శ్రీరామచంద్రునికి 
“విభు” శబ్దంతో జగన్నాయకత్వాన్నీ “భద్రి పదంతో లోక రక్షకత్వాన్ని సం క్రమింపజేస్తూ 
రామచంద్రుడు సాక్షాత్తు శ్రీహరే సుమా అంటూ తెలియ చేసినాడు. అప్పుడు పలికించే 
ప్రభువు శ్రీహరికాగా, పలికేది శ్రీహరిచరితం అంటే భాగవతం ఐంది. ఇంతకంటే 
పుణ్యంకానీ, పుణ్య వస్తు సంకీర్తనం కానీ ఇంకేముంటుంది? ఇటువంటి కథను 
పలకడం వల్ల ఏమిటీ లాభం? అంటే భవహరం, ఇకమీద జన్మ లేకపోవటం. అందుకే 
పోతన వేరే కథను చెప్పడం ఎందుకూ? సంసార బంధాలు సమసిపోయే ఈ హరికథనే 
చెబుతానంటూ భాగవతాన్ని ప్రారంభం చేసినాడు. ఇంత చిన్న పద్యంలో పోతన 
భాగవత ప్రాశస్యాన్నీ పుణ్యవస్తు సంకీర్తనం వల్ల కలిగే ఫలాన్నీ జగన్నాయకుని 
సర్వాధిపత్యాన్నీ, తనకున్న మోక్షపు చూపునూ సూచించినాడు. 

ఉ. క్షోణితలంబునెన్నుదురుసోకంగ మొక్కి నుతింతు సైకత 

శోణికిం జంచరీకచయ సుందర వేణికి రక్షితానత 
శ్రేణికి దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్‌ 
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్‌. 


16 పోతన కవితాసుధ 


ఆంధ్రభాగవత ప్రారంభంలో ఇష్టదేవతాస్తుతి సందర్భంలో పోతన సరస్వతీ 
దేవిని పురస్కరించుకుని చెప్పిన పద్యం ఇది. ఇసుక కుప్పల వంటి సొగసైన వీరుడు 
గంధానికీ, తుమ్మెదల బారు వంటి నల్లటి అందమైన జడ కలదానికీ, తనచేత రక్షింపబడి 
నమస్కరిస్తున్న భక్త సమూహం కలదానికీ, పద్మ సంభవుడైన బ్రహ్మ మనస్సును 
ఆచుకునే మాటసొంపు కలదానికీ, అక్షమాలతో, చిలుకతో, కమలంతో, పుస్తకంతో 
ఎంతో ఒప్పైన చేయికలిగిన శారదాదేవికి, నానుదురు భూమికితాకగా, మొక్కుతూ 
స్తుతి చేస్తాను, అంటూ వ్రాసినాడు. 

ఈ పద్యంలో ప్రాసస్థానంలో ఉన్న మూర్ధన్య'ణికారం పద్యానికి అంతటికీ 
వెలుగు తెచ్చింది. తిరిగి ఈ “ణ” కారమే పాదపాదానికీ పునరుక్తమౌతూ మరింత 
శబ్దాలంకారపు సొంపును నింపింది. లేనినాడు ఈ పద్యం సర్వసాధారణమైందే. ఈ 
పద్యంలో పోతన చిత్రకారుడు శారద బొమ్మగీచినట్లుగా ఆమెను సాలంకారంగా 
వర్ణించినాడు. పోతన పరిశుద్ధమైన వాక్కు కొరకు, వేదముఖుడైన బ్రహ్మ మనస్సునే 
వశీకరించుకునే శక్తి కలిగిన, తీపిమాట తల్లిని కొలవడం సమంజసంగానే ఉంది. 


మ. హరికిన్‌పట్టపుదేవిపున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం 
దురుతోంబుట్టువు భారతీగిరిసుతల్‌ తోనాడు పూబోంణి తా 
మరలందుండెడి ముద్దరాలు జగముల్‌ మన్నించు నిల్లాలు భా 
సురతన్‌ లేములువాపుతల్లి సరి యిచ్చును నిత్యకల్యాణముల్‌. 


పోతన ఆంధ్ర భాగవత ప్రారంభంలో లక్ష్మీదేవిని స్తుతిస్తూ వ్రాసిన పద్యం 
అది. 

శ్రీహరికి పట్టపుటిల్లాలూ, పుణ్యాలరాశీ, సంపదలన్నీ నిలిచి ఉండేచోటూ, 
చందమామకు తోడపుట్టిన ఆడబిడ్డ, భారతీ పార్వతులతో కలిసి ఆడుకునే పూవువంటి 
మెత్తని శరీరం కలిగిన స్త్రీ, కమలాల్లో నివసించే ముగ్ధ, సర్వలోకాలూ మన్ననతో 
చూచే ఇల్లాలూ, ఎంతో ఘనంగా దారిద్యాలన్నిటినీ తొలగించే తల్లి శ్రీదేవి 
నిత్యకల్యాణాలనూ ఇస్తుంది అంటూ ఆశీఃపూర్వకంగా పద్యాన్ని చెప్పినాడు. 

ముక్కుతిమ్మనాదుల ముద్దు పలుకులకు ఈ పద్యం ఒరవడి ఐనట్లు 
గోచరిస్తుంది. దాదాపు పద్యం అంతా అచ్చతెనుగు మాటల్లోనే సాగింది. ఈ మత్తేభంలో 
ఉన్న నాల్గవపాదమధ్యంలో ఉన్న సిరి అనే విశేష్యానికి మూడు పాదాలూ విశేషణాలే 
అయినా పాదంలో ఏ పదానికి ఆపదమే సంపూర్ణంగా ఉంది. స్వయం సంపూర్ణాలైన 


డా॥ పి. యశోదారెడ్డి 17 


ఈ పదాలన్నీ పొందికగా చేరుతూ ఆ శ్రీదేవిని కొలిచివచ్చినట్లుగా పద్యపాదంలో 
ఇమూడ్తూ పద్యానికీ ఆ కలుముల తల్లికీ నిండుతనాన్ని చేకూర్చినాయి. దీర్గసమాస 
భూయిష్టంగానూ, అలతి అలతి పలుకులతోనూ పద్యాన్ని నడిపించే సామర్థ్యం 
ఉన్నవాడు పోతన అనే విషయాన్ని ఈ పద్యం రుజువు చేస్తుంది. 

ప్రపంచంలో లేమివలని బాధ చాలా చెడ్డది. ఈదారి[ద్ర్యాన్ని తొలగించే శక్తి 
కేవలం లక్ష్మీదేవికే ఉంది. ఎందుకంటే ఆమె “అర్థంబు పెన్నిక్క అంటే సంపదలు 
ఉందే చోటు, ఆ అధికారాన్ని కలిగిన తల్లి కాబట్టే జగాలన్నీ మన్నిస్తాయి. అందుకే 
ఆ తల్లి అనుగ్రహ విశేషం అవసరం. ఆమె ఒక్కసారి కటాక్షించిందీ అంటే జగాలన్నిటికీ 
నిత్యకల్యాణమూ పచ్చతోరణమే. మనం కూడా శారదా దుర్గలతోపాటు శ్రీదేవికి నతులు 


చేదాం. 
(a) 


తే. చేతులారంగ శివునిం బూజింపందేని 
నోరునొవ్వంగ హరికీర్తి నుడువండేని 
దయయు సత్యంబులోనుగాందలంపడేని 
గలుగనేటికిందల్లుల కడుపుచేటు. 


దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితం వరకూ, పల్లెటూరి బళ్లల్లో 
ఓనమాలతోపాటు కంఠస్థం చేయించే పద్యాలల్లో ఇదొకటి, పద్యం ఎంతో చిన్నది. 
పదాలన్నీ ఏ చిక్కూలేకుండా సూటిగా అర్థాన్ని ఇస్తాయి. అయినా ఈ పద్యం మానవుని 
పుట్టుకలో, మనుగడలో ఉన్న పరమార్ధాన్ని తెలిపేది. 

పోతన కేవలం మాధవుణ్ణే భజిస్తూ, మంచినీ, మానవజ్లీ కాదనలేదు. అందుకే 
ఆ కవి చేతులారంగి అంటే చేతుల నిండుగా తృప్తితో శివపూజ చేయనివాడూ, 
'నోరునొవ్వంగి అంటే ఎల్లప్పుడూ హరినామ గుణకీర్తనం చేయనివాడూ, సత్యమూ, 
దయా, మొదలైన మంచి గుణాలను గూర్చి ఆలోచించనివాడూ పుట్టడం కూడా వ్యర్థమే. 
వాదిజన్మ తల్లికడుపు పంటగా కాకుండా, తల్లికడుపు మంటగా నిలుస్తుంది అంటూ 
కొంత ఘాటుగానే మందలించినాడు. 

ఈ పద్యంలో 'చేతులారంగి అనే పదం సిసలైన తెలుగు పలుకుబడి, ఇట్లే 
నిండుతనాన్నీ తృప్తినీ, సంపూర్ణమైన ఇష్టాన్నీ సూచిస్తూ “మనసారా” 'నోరారి కడుపార” 
అనే జాతీయాలు మన తెలుగువారికి సొమ్ములైనవి. 

ఈ పద్యంలో పోతన మొదటి పాదంలో 'శివపూజను” గూర్చి చెప్పీ, రెండవ 
పాదంలో 'హరికీర్తి అన్నాడేమిటీ? అనే సందేహం రావచ్చు. శివ, కేశవభేదం 


18 పోతన కవితాసుధ 


సామాన్యులకే కానీ సర్వజ్ఞులకు కాదు. అందుకే ఆ మహాకవి ఏ పేరైనాసరే దేవుడు 
ఒక్కడే! మన ఆపదలను తొలగించేవాడు 'హరి6 మనకు శుభాలను ఇచ్చేవాడు 
“శివుడు; ఈ రెండూచేసేవాడు పరాత్పరుడే. అందుకే శివకేశవులకు భేదం లేదు 
అంటూ లోకానికి చాటినాడు. ఇంతేకాదు, ఇంతకన్నా ముఖ్యంగా మానవుడు 
దయాగుణం కలిగి ఉండవలె, ఎదుటివాడి బాధలకు ఆనందించకూడదు మాటకు 
నిలుకడ కలిగి ఉండవలె అని అన్నాడు. ఈ విషయం అన్నిటి కన్నా ముఖ్యమైందీ, 
కష్టతరమైంది కూడా! కనుక పోతన ఈ చిన్న పద్యంలో మానవ జీవితపు లక్ష్యాన్ని 
ఇమిడ్చి చెప్పినాడు అని చెప్పవచ్చు. 
సీ. మెజుంగు చెంగటనున్న మేఘంబు కైవడి 
నువిద చెంగట నుండ నొప్పువాండు 
చంద్రమండల సుధాసారంబు పోలిక 
ముఖమునం జిజునవ్వు మొలచువాండు 
వల్లీయుత తమాల వసుమతీజము భంగి 
బలువిల్లు మూంపునం బరంగువాండు 
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి 
ఘన కిరీటము దలం గల్గువాండు 


ఆ. పుండరీకయుగము బోలు కన్నులవాండు 
వెడద యురమువాండు విపుల భద్ర 
మూర్తివాండు రాజముఖ్యుందొక్కరుండు నా 
కన్నుంగవకు నెదురంగానంబడియె. 


శ్రీమన్నారాయణుని కథను వర్ణించే కుతూహలంతో పరమేశ్వర ధ్యానంలో 
మునిగిన పోతన మనోనేత్రాలకు కనిపించిన శ్రీరామచంద్రమూర్తి వర్ణనం ఈ పద్యం. 

మెరుపు సమీపంలో ఉన్న మేఘంలా మెరుపు వంటి స్తీ పక్కన ఉండగా 
చూడచక్శనైన వాడూ, చంద్రమండల సారమైన వెన్నెలవలె కాంతివంతమైన ముఖంలో 
అమృత ప్రాయమైన చిరునవ్వు వెన్నెలలు చిందేవాడూ, తీగె అల్లుకున్న చీకటిమ్రాను 
వలె పెద్ద విల్లును భుజాన మోసినవాడూ, కాటుకకొండ శిఖరాన్ని సమీపించిన 
సూర్యునివలె ఘనమైన కిరీటాన్ని తలపై ధరించినవాడూ, తెల్లతామరలవంటి స్వచ్చమైన 
కన్నులవాడూ, విశాలమైన వక్షస్థలం ఉన్నవాడూ, సర్వమంగళాలకు కుదురైన విగ్రహం 


డా॥ పి. యశోదారెడ్డి 19 


కలవాడూ, రాజగ్రేష్టుడైన వాడొక్కడు నాకండ్లముందు ప్రత్యక్షమైనాడు, అంటూ పోతన 
ఆ స్వామి మంగళాకృతిని వర్ణించినాడు. 

ఈ పద్యం ఆపాతమధురమైంది. అంటే శబ్దం చెవిలో పడగానే తియ్యని 
తీపిని అందించేది. చిత్రకారుడు కుంచెను చేతబట్టి శ్రీరామభద్రుణ్ణి తీర్చిన విధానంలో 
సాగిన పద్యం ఇది. శ్రీరామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడనేది ప్రసిద్ధమైన విషయం. 
అందుకే పోతనామాత్యుడు ఆ నల్లని కాంతికి అనువైన ఉపమానాలనే గ్రహింపవలసి 
వచ్చింది. ఇక్కడ కేవలం నలుపే ప్రధానం కాదు. ఆస్వామిలో గాంభీర్యం, ప్రాభవం, 
వైభవం, అభయం, వాత్సల్యం అన్నీ ఉండవలె. అంతేకాదు; ఆ శ్యామలాంగుడు 
ఒంటరివాడుకాడు, అనపాయినిఐన అమ్మవారు ప్రక్కనే ఉన్నవాడు. ఎప్పుడూ పాయని 
వింటినీ తదితర రాజచిహ్నాలనూ ధరించికూడా ప్రసన్నంగా చిరునవ్వులు 
చిలుకుతున్నవాడు. అందుకే ఆ మంగళ మూర్తిని మేఘంలా, చీకటి మ్రానులా, 
నీలపుకొండగా ఉపమిస్తూ ఆ స్వామి అలంకారాలను తీవియగా, సూర్యునిగా 
చెప్పినాడు. స్వామికి చైతన్యాన్నీ, కాంతినీ సమకూర్చేది హ్రీంకారరూపిణీ, హ్లాదినీశక్తిఐన 
అమ్మవారు. అందుకే ఆ తల్లి మెరుపు వంటిది. లోకాలను శాసించేదక్షతతో కిరీటాన్నీ 
వింటినీ ధరించి ప్రసన్నుడై, భద్రమూర్తితో ఉన్నవాడు కాబట్టి మంగళకారకుడు. 
భక్తజన మందారమైన భగవంతుడు భక్తులకు ఎల్లప్పుడూ వరదుడేకదా! 


ఆ. వేదకల్పవృక్ష విగళితమై శుక 
ముఖసుధాద్రవమున మొనసియున్న 
భాగవత పురాణ ఫల రసాస్వాదన 
పదవిం గనుండు రసిక భావవిదులు. 


పోతన భాగవత ప్రారంభంలో ఆ భాగవత (గంథమాహాత్యాన్ని పొగడుతూ 
వ్రాసిన పద్యం ఇది. 

పోతన దృష్టిలో భాగవత పురాణం ఒక ఫలం. అయితే ఈ పండు 
సామాన్యమైంది కాదు. అది వేదం అనే కల్పవృక్షం నుండి జారిపడినట్టిది. అంతేకాదు; 
ఆ పండు శుక ముఖామృత రసంతో తదిసినట్టిది. ఇన్ని తీరుల తీపిని పెంచుకున్న 
ఈ భాగవత ఫలరసాన్ని ఆస్వాదించే స్థితిని పొందండి, అంటూ రసజ్ఞులను కోరినాడు. 

సాధారణంగా భారతీయమైన సంస్కృతికి మూలాధారం అని చెప్పబడే పురాణ 
వాజ్మయం అంతా వేదోపబ్బంహణార్థమే అనే నమ్మకాన్ని పురాణేతిహాస గ్రంథాలను 


20 పోతన కవితాసుధ 


తెలుగు చేసిన కవులందరూ ప్రచారం చేసినారు. ఆమార్గాన్ని అనుసరిస్తూనే పోతన 
కూడా భాగవత పురాణాన్ని వేదకల్పకం ఫలించిన పండుగానే స్థిరపరిచినాడు. కానీ 
అన్ని పురాణపు పండ్ల వంటిది ఈ పండుకాదు. ఇది శుక ముఖ సుఖాద్రవంలో 
మొనసింది. ఇక్కడ “శుక” శబ్దానికి ఉన్న రెండర్థాలను పోతన ఎంతో జాణతనంతో 
వాడుకున్నాడు. శుక = చిలుక; శుక = వ్యాసమహర్షి కుమారుడైన శుకయోగి. 
ఇక్కడ ఈ రెండర్భాలు సందర్భ శుద్ధితో పొదిగి అర్థస్వారస్యాన్ని ఇనుమడింప చేసినాడు. 

భాగవత (గ్రంథాన్ని వేదవ్యాసుడు వ్రాసినా, మృత్యుముఖంలో ఉన్న 
పరీక్షిన్మహారాజుకు వినిపిస్తూ సూతపౌరాణికుని ద్వారా ప్రచారంలోకి కొనివచ్చింది 
శుకుడే. అందుకే ఈ భాగవతం అనే ఫలరసానికి శుకుని మాటతీపి రుచిని పెంచింది. 
ఇక రెందవ అర్ధంలో చిలుక కొరికన పండుకు తీపి ఎక్కువ అనే విషయం అందరికీ 
తెలిసిందే. ఇన్ని విశిష్ట లక్షణాలతో కూడుకున్న ఫలరసాన్ని అనుభవించడం కూడా 
ఒక భాగ్య విశేషమే. ఆ అనుభవానికి అందరూ నోచుకోరూ. అందుకే పోతన ఆ 
భాగవత ఫలరసానుభవ పదవిని పొందుమంటూ రసిక భావవిదులైన వారిని కోరినాడూ, 
హెచ్చరించినాడు. 


సీ నారాయణుని దివ్యనామాక్షరములపైఆ 

గరంగని మనములు కఠిన శిలలు 

మురవైరి కథలకు ముదితా[(శ్రు రోమాంచ 
మిళితమై యుండని మేను మొద్దు 

చక్రికి మొక్కని జడుని యౌదలనున్న 
కనక కిరీటంబు గట్టెమోపు 

మాధవార్పితముగా మనని మానవుని సిరి 
వనదుర్గ చంద్రికావైభవంబు 


ఆ. కైటభారి భజన గలిగి యుండనివాండు 
గాలిలోన నుండి కదలు శవము 
కమలనాభుపదము గననివాని బ్రదుకు 
పసిండికాయలోని ప్రాణి బ్రతుకు. 


నారాయణుని యందు భక్తి కలిగి బ్రతుకలేని జీవి జన్మం వ్యర్థం అంటూ శ్రీ 
శుకుడు పరీక్షిత్తుకు తెలియ చెప్పిన సందర్భంలోనిది ఈ పద్యం. 


డా॥ పి. యశోదారెడ్డి 21 


నారాయణుని దివ్యమైన పేరును సూచించే అక్షరాలు చెవి సోకగానే భక్తుని 
మనస్సు ద్రవించి పోతుంది. ఆ విధంగా ద్రవీభూతంకాని చిత్తాలు కఠినమైన 
బండరాళ్లతో సమానం. అట్లే మురవైరి ఐన శ్రీహరి కథలు వింటూ పట్టరాని 
సంతోషంతో కండ్ల వెంబడి ఆనందాగ్రువులు రాలుతుండగా శరీరంపై పులకలు 
ఎత్తవలె. అట్లా కాని మేను అది మొద్దుతో సమానం. వాడు రాజైనా సరే శ్రీహరికి 
నమస్మరించని ఆ మూర్చుని తలపై ఉన్న బంగారు కిరీటం, అదొక కట్టెల మోపుతో 
సమానం. భాగ్యవశంతో మానవునికి సంపదలు కలిగినప్పుడు ఆ సంపత్తిని శ్రీహరికి 
అర్చితంగా, అంటే ఆయనకు ప్రీతినికలిగించే మంచి పనులకు, ఉపయోగిస్తూ 
జీవించవలె. లేనినాడు ఆ ధనం అంతా అడవీ కొండల్లో కాసిన వెన్నెల వైభవం వలె 
వ్యర్థ మౌతుంది. అట్లే శ్రీమహావిష్ణు భజన చేయనివాడు జీవచ్చవం వంటివాడు, 
అంటే (బ్రతికీ చచ్చినవాడే. ఊపిరి లోపల ఉంది కాబట్టి ఆ శవప్రాయమైన శరీరం 
కదులుతూ ఉంది; అంతేకాని సప్రాణి ఐనవాడు కాదు. నిజంగా వాడు జీవితుడైతే 
హరిభజన తప్పడుకదా: ఈ విధంగానే బొడ్డుతామర దేవుడైన ఆదివిష్ణువు పదాన్ని 
చూడలేని వాని బ్రతుకు పట్టుకాయలో జీవించే పట్టుపురుగు వంటిదిగా ఉంటుంది. 
అందుకే జీవించే ప్రతి జీవికి శ్రీహరి కీర్తన, వందన, శ్రవణ, రాగాతిశయరూపమైన 
భక్తి ముఖ్యం అంటూ ప్రబోధించినాడు పోతన. 

ఇక్కడ కమలనాభు పదం అంటే ఆ హరిస్థానమైన వైకుంఠపదం అనీ, ఆ 
స్వామి పాదసేవనమూ అనే అర్థాలు గ్రహించవచ్చు. కమలనాభుని పదాన్ని కనడం 
సామాన్యం కాదు. అర్హతలకు తగినట్లుగా ఈ రెంటిలో ఒక అర్థాన్ని స్వీకరింపవచ్చు. 


క. భూషణములు వాణికి నఘ 
పేషణములు మృత్యు చిత్త భీషణములు హృ 
తోషణములు గల్యాణ వి 
శేషణములు హరిగుణోపచిత భాషణముల్‌. 
శౌనకాదిమహర్చులు సూతుని, తమకూ సమస్తభూతజాలానికీ సుఖాన్ని 
ప్రసాదించే శ్రీహరికథలను చెప్పుమంటూ ప్రార్థిస్తూ, ఆ హరికథా మాహాత్యాన్ని వారే 
పొగడినప్పటి పద్యం ఇది. 
శ్రీహరి గుణాలను ఏరికూర్చిన సంభాషణలన్నీ పలుకులకు అలంకారాలుగా 
ఉంటాయి. అవి పాపాలన్నింటినీ పిండిపిండి చేస్తాయి. అంటే తొలగిస్తాయి. 


22 పోతన కవితాసుధ 


సమస్తజీవుల ప్రాణాలకు ఉత్తరాదికారై, ప్రాణులందరికీ భయాన్ని కలిగించే 
మృత్యుచిత్తానికే భయాన్ని పుట్టిస్తాయి. ఇంతేకాదు ఈ శ్రీ కృష్ణగాథలు హృదయాలకు 
సంతోషాన్నీ తృప్పినీ కలిగిస్తాయి. ఈ కథలు ఎప్పుడూ మంగళాత్మకాలై విశిష్టమైన 
శుభాన్ని చేకూరుస్తాయి. 

సాధారణంగా ఒకదృష్టితో లౌకికవిషయంతో కూడుకున్న కథలు మన 
మనస్సులకు అశాంతినీ, సంక్షోభాన్నీ కలిగించవచ్చు; కానీ అలౌకికాలైన హరి 
గుణవిశేషాలూ, ఆ గుణాలతో వృద్ధి పొందిన కథలూ పురుషోత్తముని కథలుగా 
పరిపూర్ణంగా ఉంటాయి. మంచినంతా ప్రోగుచేసి చెప్పవచ్చు. అప్పుడది పుణ్యవస్తుకం 
అవుతుంది. పుణ్యకథాసంకీర్తనం కానీ శ్రవణంకానీ చెప్పేవారి వాక్కుకు 
అలంకారంగానూ వినేవారి చెవులకు విందుగానూ ఉంటుంది. 

పోతన ఈ పద్యంలో శ్రీహరి గుణసంకీర్తన, శ్రవణాదులు పాపవిధ్వంసకాలై 
శుభాలను కురిపిస్తాయి అనే భావాన్ని ప్రచారం చేసినాడు. 


కం. హరి మయము విశ్వమంతయు 
హరివిశ్వమయుండు సంశయము పనిలేదా 
హరిమయము గాని ద్రవ్యము 
పరమాణువు లేదు వంశపావన వింటే ! 


కాలం సమీపింపగా పారమార్థికపు చింతతో సులభమైన తరణోపాయాన్ని 
చెప్పుమని ప్రశ్నించిన పరీక్షిత్తుకు శుకయోగి సకల శరణ్యుడు శ్రీహరే అంటూ చెప్పి, 
అతనిపై ధారణ కుదిరే ఉపాయాన్ని బోధిస్తూ, శ్రీహరి సర్వమయత్తాన్ని విశదపరుస్తూ 
చెప్పిన చిన్న కందపద్యం ఇది. 

సకల చరాచరరూపమైన ఈ జగత్తు అంతా హరిమయమే. అట్లే హరికూడా 
విశ్వమయుడు-అంటే విశ్వమంతా తానే నిండుకుని ఉన్నవాడు. అందుకే, ఓ 
వంశపావనుడవైన పరీక్షిన్మహారాజా: హరిమయంకాని పదార్థం ఈ ప్రపంచంలో 
పరమాణువు - అంటే స్వల్పాతి స్వల్పమైంది - కూడాలేదు, విన్నావా; అంటూ 
సర్వసముడైన శుకయోగి వ్యక్తంచేసినాడు. 

ఈ పద్యాన్ని బాగా ఆలోచించిచూస్తే ఇందులో ఉపనిషద్రహస్యరూపమైన 
మహార్థం ఇమిడి ఉన్నట్లు గోచరిస్తుంది. “ఈశావాశ్య మిదం సర్వం యత్‌ కించజగత్యాం 
జగత్‌” అనే మహావాక్యార్థాన్ని పోతన గ్రహించి శ్రీహరి సర్వవ్యాపకత్వాన్నీ సర్వాధి 


డా॥ పి. యశోదారెడ్డి 23 


పత్యాన్నీ స్థాపిస్తూ చెప్పినట్లుతోస్తుంది. పిపీలకాది బ్రహ్మపర్యంతం హరిమయమే 
ఐనప్పుడు ఇక ఆ హరి ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నకు తావేలేదు. ఇక చేయదగ్గది 
మాత్రం ఆయనపై మనస్సు కేంద్రీకరిస్తూ నిలకడను అలవరచుకోవడం మాత్రమె. 
చివరి మెట్టులో ఉన్నవారు చేయక తప్పనిపని ఇదేసుమా, అంటూ పోతన సూటిగా 
చెప్పినాడు. 
క. జోజో కమలదళేక్షణ 

జోజో మృగరాజ మధ్య! జోజో కృష్ణా! 

జోజో పల్లవ కరపద! 

జోజో పూర్ణేందువదన జోజో యనుచున్‌. 


చూడవచ్చిన గోపకాంతలు కృష్ణయ్యకు తలనూనెలంటీ, లాలపోసీ, జోలలు 
పాడిన విధానాన్ని వర్ణించిన పద్యం. 
జోజో కమలరేకులవంటి కన్నులు గలతండ్రీ! జోజో సింహమువంటి 
నడుముకలవాడా! జోజో కృష్ణా! జోజో పల్లవ కరపద అంటే చిగురుటాకులవంటి 
మెత్తని పాదాలూ, చేతులూ కలవాడా! జోజో పున్నమచంద్రునివంటి మోముకలవాడా! 
జోజో కన్నా! అంటూ జోలపాటలు పాడినారు. 
పోతన్న వ్రాసింది కందపద్యమైనా, శ్రీకృష్ణుని విశేషణాలకు ముందు చేరిన 
“జోజో” అనే రెండక్షరాలు చదివేవారిని జోజోమ్మంటూ జోకొడ్తూ జోలపాటగా భ్రమింప 
చేస్తున్నవి. తమకు గారాబాల చెండైన పాపను ప్రేమకొద్దీ వర్ణిస్తూ మురిపాలు ఒలికిస్తూ 
బజ్టో నాన్నా అంటూ రాగాలు తీస్తూ అనురాగాలు చిందిస్తారు; అవే జోలపాటలూ, 
లాలిపాటలూ. కృష్ణయ్య జోలలూ, రామయ్య లాలిపాటలే మన కన్నయ్యలకూ, 
చిన్నమ్మలకూ ఈనాటికి పనికి వచ్చేపాటలు. ప్రతిచిన్నారినీ నిద్రపుచ్చే సమ్మోహనాస్త్రం 
ఈ జోలపద్యం. 
తే.  పాపనికి నూనెం దలయంటి పసుపుం బూసి 
బోరుకాడించి హరిరక్ష పొమ్మటంచు 
జలము లొకకొన్ని చుట్టి రాజల్లి తొట్ల 
నునిచి దీవించి పాడిరయ్యువిదలెల్ల. 


చిన్నికృష్ణయ్యను చూడవచ్చిన గోపకాంతలు వారి వారి ఆచారాలను 
పురస్కరించుకుని ఆప్యాయతలను చూపిన విధానాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది. 


24 పోతన కవితాసుధ 


పసిపాపనికి తలనూనె లంటీ, పసుపుపూసీ, లాలలుపోసీ, కొన్నినీళ్లు కొప్పెర్లలో 
మిగిలించి మిగిలిన నీళ్లను చేరలతో తీసుకుంటూ చుట్టుతిప్పి, హరిరక్ష పో అంటూ 
చల్లీ, దీవిస్తూ తొట్టెలలో ఉంచీ పాటలు పాడినారట. 
పల్లెటూళ్ళలో ఇప్పటికీ పసిపిల్లల మాడుకు రోజుకు నాలుగైదు సారైనా నూనె 
అంటడం పరిపాటి. కేవలం ఇంటివారే కాదు. చూడవచ్చిన స్త్రీలూ పసివారికి 
నూనెలంటడం ఆప్యాయతకు చిహ్నం. ఇట్లాగేచంటివాళ్లను కాళ్ళపై వేసుకుని నీళ్లు 
పోసీ, కొన్ని నీళ్ళు దిష్టితీసినట్లుగా పసిపాపచుట్టూ తిప్పి చల్లుతూ “శ్రీరామరక్ష 
అంటూనో, హరిరక్ష అంటూనో వీపుమీద కొట్టి పాపను పైకితీసుకుంటారు. అట్లాగే 
గో పెమ్మలంతా చిన్నకృష్ణయ్యకు నూనెలంటీ, లాలలు పోసీ, హరిరక్షగా నీళ్లు చుట్టురా 
చిలుకరించీ, తొట్టెలల్లో వేసి పాటలు పాడూ ఆనందించినారు. గ్రామీణాలైన 
ఆచారాలను బాగా ఆకళించుకున్న పోతన వాటిని తప్పక వర్ణిస్తూ భాగవతానికి 
సహజత్వాన్ని కల్పించినాడు. 
ఆ. ఏమి నోముఫలమొ యింత ప్రొద్దుకొ వార్త 
వింటి మబలలార ! వీనులలర 
మన యశోద చిన్నిమగవానిం గనెనంట 
చూచివత్తమమ్మ ! సుదతులార! 


యశోద నీళ్లాడి మగబిడ్డను కన్నది అనేవార్త గొల్లపల్లె అంతా వ్యాపించింది. 
తమకు ఏలికైన నందగోపునికి ఇంతకాలం సంతానం కలుగలేదు. వయసు కొంత 
పడమటికి తిరిగే కాలాన ఆయన ఇల్లాలు యశోద కడుపు పండి కొడుకు పుట్టినాడు. 
అందుకే గొల్లభామలంతా చేరి సంబరంతో చూచివత్తాం రండే అంటూ ఒకరిని ఒకళ్లు పిలుస్తు 
ఉన్నతీరును వర్ణించిన పద్యం ఇది. 

ఏమి నోము నోచుకున్నామోకానీ ఓ చెలులారా! ఇంత కాలానికి మన చెవులన్నీ 
సుఖపడేటట్లు ఒక మంచి సమాచారం విన్నాం. మన యశోద చిన్నిమగవిడ్డను 
కన్నదంట, చూచివత్తాం పదండే తల్లులారా! అంటూ నడిచినారంట. 

ఈ పద్యం ఎంతో సరళమై సహజంగా ఉంది. పల్లెటూరి ఆడవాళ్లకు ఏ స్త్రీ 
ఐనాసరే గొడ్డువీగి సంతానవతికావడం సంతోష కారణం. అందులోనూ కానక కానక 
కన్నసంతానం. అదీ మొగబిడ్డ కావటం. ఆ పుట్టింది ఎవరికో కాదు, తమ ఏలికసాని 
యశోదమ్మకే. అందుకే గోకులంలో గోపెమ్మ లందరికీ ఆ వార్త అందరికీ ఆనందాన్ని 
కలిగించే చల్లనిదయింది. 


డా॥ పి. యశోదారెడ్డి 25 


రై 


తనువున నంటిన ధరణీ పరాగంబు 
పూసిన నెజిభూతి పూంత గాంగ 
ముందట వెలుంగొందు ముక్తాలలామంబు 
తొగల సంగడికాని తునక గాంగ 
ఫాలభాగంబుపైం బరగు గావలిబొట్టు 
కాముని గెల్చిన కన్నుగాంగ 
కంఠమాలికలోన ఘననీల రత్నంబు 
కమనీయమగు మెడకప్పు గాంగ. 


ఆ. హారవల్లు లురగ హారవల్లులు గాంగ 
బాలులీల (ప్రౌఢ బాలకుందు 
శివుని పగిది నొప్పె శివునికింద నకును 
వేటు లేమిం దెలుప వెలయునట్లు. 


శ్రీకృష్ణుడు యశోదకు అడ్డాలబిడ్డడై పెరుగుతూ కనువిచ్చి చూడ నేర్చీ, 
నవ్వనేర్చీ, అడుగులు వేయనేర్చీ పెరుగునప్పటి స్థితిని వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది. 
ఈ పద్యంలో పోతన హరిహరులకు అభేదాన్ని చెబుతూ శ్రీకృష్ణునికి శివత్వాన్ని 
రూపింపచేసినాడు. 

తన శరీరానికి అంటుకున్న భూమిరజము అంటే దుమ్మే నిండుగా పూసుకున్న 
విభూతిపూత కాగా, ముక్కుచివర పెట్టిన పెద్దముత్యమో, కాక ముంగొప్పున అంటే 
ముందర కట్టిన కొండికి పెట్టిన ముత్తెపు సొమ్మో కలువల సఖుడైన చంద్రుని తునుక 
కాగా అంటే చంద్రరేఖకాగా, నుదుట రక్షగా పెట్టిన కావిరి బొట్టు అదే మసిబొట్టు 
మన్మథుని దహించిన మూడవ కన్నుకాగా, మెడదండలో ఉన్న పెద్ద నీలమణి అందంగా 
మెడను అలంకరించిన నలుపుకాగా, మెడను పెట్టిన దండలు పాముపేర్లు కాగా, 
బాలలీలలో ఉన్న ప్రవృద్దుడూ, నేర్చరీ ఐన ఈ పిల్లవాడు శివునికీ తనకూ భేదంలేదు 
అంటూ తెలిపే కొరకే వెలసినట్లు శివుని విధంగా అందగించినాడు- అంటూ పోతన 
ఉత్రేక్షించినాడు. శివుడు విభూతిపూత కలవాడూ, బాలేందు రేఖను ధరించినవాడూ, 
నుదుట మూడవ కన్ను ఉన్నవాడూ, కంఠంలో గరళాన్ని నిలుపడంతో నల్లనైన కుత్తుక 
గలవాడూ, పాములను దండలుగా వేసుకున్న వాడూ- ఈ లక్షణాలన్నీ 
ఆయావిశేషాలచేత శ్రీకృష్ణునికి ఆపాదిస్తూ 'వాడే వీడు అంటూ అభేద ప్రతిపత్తిని 


26 పోతన కవితాసుధ 


కల్పిస్తూ పోతన రచించినాడు. ఈ సంభావనవల్ల శివుడు వేరూ కేశవుడు వేరూ అనే 
భావం సన్నగిల్లి, దేవుళ్లంతా ఒక్కటే అనే ఆస్తిక భావాన్ని అలవర్చుకోవాలంటూ 
పోతన కల్పించిన సుందర కల్పనం ఇది. విభేదంలోకూడా అభేదాన్ని చూచే 
ఉదారబుద్ధి పోతనామాత్యుడు. 


క. _ చాలదు భూదేవత్వము 
చాలదు దేవత్వ మధిక శాంతత్వంబున్‌ 
చాలదు హరి మెప్పింప వి 
శాలోద్యములార! భక్తి చాలిన భంగిన్‌. 
భక్తి ప్రభావాన్ని గూర్చి బోధిస్తూ ప్రహ్లోదుడు చెప్పిన పద్యం ఇది. 
విశాలమైన ప్రారంభమూ, గొప్ప ప్రయత్నమూ తలపెట్టిన ఓ జనులారా! 
శ్రీహరిని మెప్పించడానికి భక్తి చాలినంతగా-అంటే భక్తికి చేత నైనంతగా-బ్రాహ్మణత్వం 
అంటే కులీనత శక్తివంతం కాదు, దేవత్వమూ తగినంతది కాదు, పోనీ ఎంతో గొప్పదైన 
శాంతత్వమూ సరిపోదు- అంటూ చెప్పినాడు. 
పోతన దృష్టిలో హరిని మెప్పించడానికి “భక్తి ఒక్కటే సాధనం. ఆయనను 
మెప్పించి వశీకరించుకోవడానికి దివ్యులైన దేవతలుకానీ, పరమకాంతులైన 
మునులుకానీ, అన్ని ఉపాధులను మరచి ఆ స్వామినే నమ్ముకున్న భక్తులవలె సమర్ధులు 
కారు. ఈ పద్యంలో పోతన 'చాలిని చాలదు’ అనే తెలుగు పదాలను వాడి, గట్టి 
అర్థాన్ని అందులో బిగించినాడు. ఆయన హృదయాన్ని అందివ్వడానికీ భక్తి 
మాహాత్యాన్ని ప్రకటించడానికీ ఇదే అర్థంలో మరే ఇతర సంస్కృత పదాన్ని వాడినా 
ఈ బిగువుకు చాలి ఉండేవికావు. ఈ పద్యం చాలు పోతనకు తెలుగు జాతీయంపై 
ఉన్న అధికారాన్ని ప్రకటించడానికి. 
ఒక మహా ప్రయత్నాన్ని ప్రారంభించిన వారికి పోతన, భక్తిని ఉపకరణంగా 
స్వీకరించుమని, సూచన చేసినట్లుగాకూడ విశాలోద్యములార: అనే సంబోధన 
ధ్వనిస్తుంది. 


ఉ. _ చప్పుడు సేయకుండుమని జంకె యొనర్చిననల్గిపోవంగా 
నప్పుడు బారసాచి తన నవ్వుల విందులు వచ్చిరంచు న 
వ్వొప్పంగంజీరు తల్లిదెసకొత్తిలికృష్ణుడు రంతుసేయుచు 
న్నప్పుడు వచ్చి చన్లుడుచు నవ్వొలయన్‌ మొలగంట మైోయంగన్‌. 


డా॥ పి. యశోదారెడ్డి 27 


ఏమి నోముఫలమోకానీ నీలమేఘశ్యాముడైన శ్రీహరి యశోదకు కొడుకైనాడు. 
ఇంక ఆ తల్లీకొడుకుల సంబరాలు నింప గాదెలో చాలడం లేదు. దినమొక్క ఆటగా, 
క్షణమొక్క లీలగా గడుస్తుంది వారికి. ఆ చల్లని తల్లి సాక్షాత్తు బ్రహ్మానందంలో 
మునిగితేలుతూ ఉంది. శ్రీకృష్ణుని బాలలీలను వర్ణిస్తూ పోతన చెప్పిన పద్యం ఇది. 
సద్దుసేయకు మంటూ తల్లి బెదురుచూపగానే కొడుకు అల్లుతూ దూరం 
జరిగిపోతాడు. అప్పుడు తల్లి రెండు చేతులు బారగా చాస్తూ నవ్వులు అలంకరించిన 
ముఖంతో “నా నవ్వుల పండుగలూ, నా నవ్వుల అతిథులు వచ్చిరమ్మా!” అంటూ 
పిలిచే తల్లి దిక్కుకు దగ్గరగా ఒదుగుతూ రంతుచేస్తూ మొలగంటలు మోగగా, 
నవ్వుతూవచ్చీ యశోదమ్మ చను కుడుస్తాడు చిన్ని కృష్ణుడు అంటూ వర్ణించినాడు. 
ఈ పద్యంలో పోతన నిజంగానే నవ్వులవిందు చేసినాడు. రంతు చేయకు 
మంటూ తల్లి చూపిన బెదిరింపులూ, అందుకు కృష్ణులవారి అలకలూ ఉత్తుత్తవే! 
బుంగమూతితో కళ్లు మరింత పెద్దవి చేసిన కమలదళాక్షుని అలుక ఎడ్జితల్లి 
యశోదమ్మను జలజలా పారించింది. అప్పుడే ఆమె రెండు చేతులు నిండుగా చాచి 
'నానవ్వుల బువ్వలూ”, “నానవ్వుల విందులూ, వచ్చిరోలేదో? వచ్చిరొచ్చిరంటూ” 
“ముఖమంతా నవ్వుపులుముకుంటూ” ఆ త్రిజగన్మోహనుణ్ణి పిలుచుకుంది. మసితాకని 
మనస్సుల పిలుపుకట్టే మైనంలా కరిగే కరుణామయుడు శ్రీహరి; పైగా తల్లికి మురిపాలె 
బిడ్డడూ. అనురాగరసం వర్షించే ఆ పిలుపు వినీ ఊరుకుంటాడా? ఉరుకుతూ వస్తాడు. 
కానీ రావటంలో కూడా బెట్టుసరే! మెలమెల్లగా తల్లివైపుకు ఒదుగుతూ, మొల 
గజ్జెలతోపాటు తానూ రంతులు చేస్తూ వచ్చివచ్చీ అమృతాలు వర్షించే తల్లి రొమ్మును 
అందుకుని నవ్వులు అందగిస్తున్నాడు చిన్ని కృష్ణయ్య. ఈ పద్యపు భావన ఎంతో 
సహజమై సుందరంగా ఉంది. పసిబిడ్డల సహజచేష్టను కృష్ణవ్యపదేశంతో ఇంత కమ్మగా 
వర్ణించి విందు చేసిన పోతన స్మరణీయుడు. 
క. ఓయమ్మ: నీ కుమారుడు 
మా యిండ్లను పాలు పెరుంగు మననీండమ్మా 
పోయెద మెక్కడికైనను 
మాయన్నల సురభులాన మంజులవాణీ! 


శ్రీకృష్ణుడు నడకనేర్చీ గొల్లపల్లెలో ఇల్లిల్లూ తిరుగుతూ, అల్లరి పనులు మొదలు 
పెట్టినాడు. ఈ తులువ చేష్టలు పాలూ మీగడల దోపిడీతో మాత్రమే పోలేదు. అవి 


28 పోతన కవితాసుధ 


(శ్రుతిమించి రాగాన పడ్డట్లు కొంత మితిమీరినవి. పెద్దింటి బిడ్డ ఆగడాలు సహించలేని 
గోపికలందరూ యశోదను చేరి కృష్ణయ్య అల్లరి చేష్టలు వర్ణించి చెప్పే చివరకు 
తాము చేయదలచుకున్న పని నివేదించుకున్నప్పటి పద్యం ఇది. 

ఇంపైన మాటలు చెప్పే ఓ యశోదమ్మా! నీ కొడుకు మా ఇండ్లలో పాలుగానీ 
పెరుగుగానీ ఉండనీయడు తల్లీ, మా తోబుట్టువుల ఆవులమీద ఒట్టు! ఇక్కడ 
ఉండలేము ఎక్కడకైనా పోతాము అంటూ చెప్పినారు. పాలూ పెరుగులు అమ్ముకుని 
జీవించేవారు గొల్లలు. వారికి జీవనాధారం ఐన ఈ పాలనూ పెరుగునూ ఉండనీయక 
కృష్ణయ్య తింటూ ఒలకబోస్తూ ఆగడంచేస్తున్నాడు. బెదురు పెట్టడానికి వీలులేదు. 
పెద్దగొల్లబిడ్డ కదా! ఏమీ అనకుండా చూచీ చూడకుండా ఉందామన్నా వీలుపడదు. 
అట్లా అయితే జీవికే గడవదు. అందుకే ఓ యశోదమ్మా! నీకు ఎన్ని సార్లు చెప్పినా 
కమ్మగా మెత్తని మాటలు చెప్పి పొమ్మంటున్నావు! ఈసారి అట్లా కుదరదు. మా 
ఇండ్లూ వాకిండ్లూ వదలి ఎక్కడికన్నా పోతాం. పోరని అనుకుంటావేమో మా అన్నలాన! 
ఆవులానసుమా! అంటూ గట్టి మాటలే చెప్పినారు. 

మొదట హరివంశములో ఎట్టిన ప్రారంభంచేసిన ఈ భావన పోతన చేతిలో 
సరళతను సంతరించుకొని అందరి నోళ్లలోనానూ, ఆబాల గోపాలానికి అంగిటలో 
మెదిలే తెలుగు పద్యంగా నిలిచింది. గ్రామీణ నాగరిక భేదం లేకుండా ఎప్పుడూ 
మరుపు రాని పద్యం ఇది. 


క. గజ్జెలు ఘల్లని మోయంగ 
నజ్ఞులుం ద్రొక్కుటలు మాని యతిజవమున యో 
షిజ్ఞనములు నగందల్లియుం 
బజ్జం జనుదేర నతండు పరువిడె నధిపా ! 


లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని లీలలు అత్యద్భుతాలు. అందులో 
బాలలీలలు మోడుబారిన ఎదలను కూడా చిగురింపచేస్తాయి. కృష్ణమూర్తి చేస్తున్న 
అల్లరి తల్లియశోదమ్మ చెవిదాకా సోకినప్పుడామె దండించడానికి ప్రయత్నించగా 
తల్లిచేతికి చిక్కక పరుగులెత్తిన కృష్ణలీలను వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది. 

కాలికి అందెలుగా కట్టిన గజ్జెలు ఘల్లుమంటూ మోగే రీతిగా నాటకాలు 
రొక్కడం మాని, అక్కడఉన్న ఆడవాళ్లంతా నవ్వుతూ ఉండగా తల్లి దండిస్తానంటూ 
వెనుదరుముకవస్తూ ఉంటే కృష్ణుడు వేగంతో పరుగెత్తినాడట. 


డా॥ పి. యశోదారెడ్డి 29 


యశోదమ్మకు కృష్ణయ్య లేకలేక కల్గిన సంతానం. అందుకే ఆ చిన్ని పాదాలకు 
ఘల్లుఘల్లున (మోగే గజ్జెలు సింగారించింది, ఆ గజ్జెలతో ఈ గారాబాల గిలక, 
లయానుకూలంగా పాదాలువేస్తున్నట్లు గజ్జెలు ఘల్లు ఘల్లు మంటూ నాదిస్తూ ఉంటే 
చిందులు తొక్కినట్లు నడిచేవాడు. ఇంత నాజూకులు పోయే కృష్ణయ్య తల్లి బారినుండి 
తప్పించుకునేందుకు టక్కు టిక్కులు వదిలీ వేగంతో పరుగెత్తినాడు, అయినా వెర్రితల్లి 
యశోదమ్మ పారే కొడుకును పట్టుకుంటానంటూ వెంట పరుగెత్తుతూనే వుంది. 
చూచేవాళ్లందరికీ వినోదంగానే ఉంది ఈ దృశ్యం; అందుకే నవ్వుతున్నారు. అప్పటి 
ఆ స్తీలేకాదు; ఈ పద్యాన్ని చదివిన మనం కూడా ఆ దృశ్యాన్ని మనోవీథిలో దర్శిస్తూ 
నవ్వకుండా ఉండలేము కదా! 

ఊపిరి సలుపనీయని ఈ పరుగుపందెపు జీవితంలో ఈ పద్యాన్ని చదివే 
అవకాశం దొరికిన వారంతా ధన్యులే! 


మ.  స్తనభారంబున దస్సి క్రుస్సి యనదై జవ్వాడు మధ్యంబుతో 
జనిత స్వేదముతోం జలత్క బరితో స్రస్తోత్తరీయంబుతో 
వనజాతేక్షణ కూడంబాతీ తిరిగెన్‌ వారించుచున్‌ వాకిటన్‌ 
ఘనయోగీంద్ర మనంబులున్‌ వెనుకొనంగా లేని లీలారతున్‌. 


తమ ఇంట్లో వెన్నలూ పాలు మీగడలూ దొంగలించినాడంటూ గొల్లభామలు 
చేసిన ఫిర్యాదును విన్న యశోద కొడుకును దండించడానికి పూనుకుంది. అది 
పసిగట్టిన జాణ ఆ తల్లికి చిక్కకుండా పరుగులు తీసినాడు. అయినా తల్లి తన 
ప్రయత్నాన్ని విడువక వెనుదగుల్తూ తాను పరుగెత్తింది. అట్లా కృష్ణుని వెంబడిస్తూ 
తిరుగుతున్న యశోదను చిత్రించిన పద్యం ఇది. 

చనుకట్టు బరువుతో అలసీ సొలసిన సన్నని నడుము తూగాడుతుండగా, 
ముచ్చెమటలు పోస్తూ చాలిస్తూన్న కొప్పుతో, జారిపోతున్న ఉత్తరీయంతో, 
తామరలవంటి కన్నులున్న యశోద గొప్ప గొప్ప యోగీంద్రుల మనస్సులే 
వెంబడించలేని లీలాసక్తుడైన శ్రీకృష్ణుని వెంబడిస్తూ, ఆగు ఆగు అని నిలువరింపజేస్తూ 
వాకిలంతా తిరిగింది- అంటూ వర్ణించినాడు. 

గాలిగాపరుగెత్తేవాడు పిల్లవాడైన కృష్ణుడు. అసలు ఉందా లేదా అనే అంతటి 
సన్నని నడుమున్నది యశోద. మొదలే స్తనభారాన్ని మోయలేక అలసి ఉంది. దానికి 
తోడిప్పుడు ఈ పిల్లవాని వెంబడి పరుగెత్తడంతో ఆ నడుము ఇంకా అలసి తూగాడుతూ 


30 పోతన కవితాసుధ 


ఉంది. తీగెలా చలిస్తున్న నడుముతో, శ్రమవల్ల పుట్టిన చెమటతో, జారిపోతున్న పై 
కొంగుతో, అయ్యో పాపం అంటూ దయపుట్టేట్లుంది. మాతృస్థానంలో ఉంది యశోద 
కాబట్టి ఆదరానికి స్థానమైంది; లేకపోతే ఈ వర్ణనంలో శృంగారరసాన్ని ఉద్దీపింపజే సే 
విభావాదులను చూడవచ్చు. అమాయిక ఐన యశోద తాను వెంబడిస్తున్నది ఎవరినో 
కాదు. ఘన యోగీంద్రుల మనంబులే వెంబడించలేని లీలారతుడైన జగదీశ్వరుణ్ణి. 
అయితే ఏం? తాను తల్లీ ఆయన కొడుకు, అంతే! లోకాలకు రాజైనా తల్లికి కొడుకే 
కదా! పరమ (పేమ రూపమైన తన చిత్తాన్నే పాలుగా స్రవింపజేయు స్వామికి 
చనుగుడిపిన యశోదకు కృష్ణుడు చిక్కక మరెవ్వరికి దక్కుతాడు? అందుకే పోతన 
యశోదాకృష్ణుల ప్రసక్తి ఎక్కడ వచ్చినా ఎంతో అభినివేశాన్ని ప్రకటిస్తూ వ్రాస్తాడు. 


క. వీరెవ్వరు శ్రీ కృష్ణులు 
గారా! యెన్నండును వెన్నగానరంట కదా! 
చోరత్వం బించుకయును 
నేరరంట ధరిత్రి నిట్టి నియతులు గలరే! 


వెన్నదొంగను దండిస్తానంటూ యశోద నానాబాధలు పడీ చివరకు ఆ 
చిన్నికృష్ణయ్య తల్లిపాటుకు జాలిపడి పట్టుపడినప్పుడు యశోదమ్మ కొడుకును రోట 
బంధిస్తూ పలికినప్పటి పద్యం అది. 

వీరెవ్వరు శ్రీకృష్ణులవారా! ఎన్నడూ వెన్నను చూడనే లేదటా! దానిరుచి అసలే 
ఎరుగరట, దొంగతనం ఇంతైనా తెలియనివారట! ఇంత నీతి నియమం ఉన్నవారు 
ఈ భూమ్మీద ఎవరైనా ఉన్నారా? అంటూ వ్యంగ్యంగా పలికింది యశోదమ్మ. 

ఈ పద్యంలో ఉన్న బిగువు అంతా కాకువును ధ్వనించే పదాల పొందికలోనే 
ఉంది. సాధారణంగా పిన్నలను గౌరవవాచకంతో సంబోధించడంలోనే పెద్దవారికోపం 
అవగతం అవుతుంది. అనురాగస్థానంలో ఆప్యాయత తగ్గినప్పుడు ఉపచారవాక్యాలు 
పలకడం మన తెలుగువారికి కొత్తకాదు. ఒక్కొక్కప్పుడు తమ పిల్లలు కట్టుతప్పి 
తులువచేష్టలు చేస్తూ, ఇల్లు పట్టక తిరుగుతూ ఉంటే, పెద్దలు ఏం నాయనా మళ్లా 
తమరు ఇల్లు చేరుకోవడం ఎప్పటికో? పాపం ఎన్నిరాచకార్యాలో! అంటూ వెటకారంగా 
చిరంజీవులకు బహువచన ప్రయోగం చేస్తుంటారు. అట్లే పసివారు తెలిసో తెలియకో 
ఎదుటి పిల్లవాడి బలపమో, బొమ్మోతెచ్చినప్పుడు పాపం తమరికి ఆ బొమ్మే కావలసి 
వచ్చిందీ! ఎప్పుడన్నా ఇంట్లో కన్నాడో లేదో అంటూ తల్లిదీర్దాలు తీస్తుంది అట్లే 


డా॥ పి. యశోదారెడ్డి 31 


యశోదమ్మకూడా కృష్ణుని శ్రీకృష్ణులుగారూ అంటూ బహువచనాల దొంతరను 
ప్రయోగించింది. 'వెన్నగానరట'” “చోరత్వంబునేరరటి అంటూ ఆ రెండు గుణాలు 
ఉన్నవాడివే అంటూ స్థిరపరచింది. అట్లాగే ధరిత్రి నిట్టి నియతులుగరే? అంటే లేరనే 
ధ్వనించింది. 

కృష్ణయ్య పెరుగుతున్నది పుట్తెడు పాలున్న ఇంట్లో-ఇక వెన్నామీగడలకు 
కరువేలేదు, అయినా పొరుగింటి పుల్లకూర రుచి మరిగిన కన్నడు ఆయా ఇండ్ల 
పాలూ పెరుగులు జుర్రుకుంటూనే ఉన్నాడు. అదంతా వినీ కనీ తెలిసికున్న 
తల్లికొడుకుపై వ్యాజస్తుతితో కోపాన్ని ప్రదర్శించింది. ఇదొక విరుద్ధార్థ చమత్మారధ్వని. 
ఈ విధానాన్ని నన్నయ భారతంలో ప్రయోగించినాడు. పట్టుబడిన ద్రుపదమహారాజును 
చూస్తూ ద్రోణాచార్యుడు “వీరెవ్వరయ్య ద్రుపదమహారాజులె” అంటూ ఉపచారవాక్యాల 
తోనే ఎదిరిని చావు పోటులు పొడిచినాడు. 

పోతన యశోద మాతృత్వంతో చూపిన జంకెనకు ఈ పద్యాన్ని ఉదాహరణంగా 
(గహించవచ్చును. 


శా. అమ్మా! మన్నుదినంగ నే శిశువునో యాంకొంటినో వెల్టినో 

నమ్మంజూడకు వీరి మాటలు మదిన్‌, నన్నీవు కొట్టంగ వీ 

రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్‌ మదీయాస్యగం 

భమ్మాఘ్రాణము నేసి నావచనముల్‌ దప్పైన దండింపవే. 

కృష్ణయ్య లీలలు పెరుగుతున్నట్లుగానే ఆ కన్నయ్యపై అమ్మకు చెప్పే కొండాలు 
పెరుగుతూ వచ్చినాయి. గోవులవాడల్లో పాలుపెరుగులను తినడమేకాదు; ఇప్పుడు 
మన్నుకూడా తిన్నాడంటూ తోటివారూ, అన్నబలరామయ్యా యశోదమ్మ చెవి 
కొరికినారు. ఆ తల్లి తన ముద్దుల ముల్లె కృష్ణయ్యను నిలదీస్తూ! నా తండ్రీ నీకు 
తిండికేం తక్కువరా! మన్నెందుకు తింటున్నావూ! నీ జతగాళ్లూ, అన్నాకూడా 
చెబుతున్నారుకదరా! అంటూ ప్రశ్నించిన తల్లి యశోదమ్మకు చిన్నికృష్ణుడు చెప్పిన 
సమాధానం ఈ పద్యం. 

అమ్మా! మన్నుతినడానికి నేనేం పసిపిల్లవాడినా? ఆకలి గొన్నానా? లేక 
తిక్కవాదినా? స్తీ మనస్సులో వీళ్ళు చెప్పే మాటలు నమ్మకు. నీచేత నన్ను కొట్టించడానికి 
వీళ్ళంతా కలిసి ఈదారి పన్నుతూ ఇవన్నీ కల్పించి చెబుతున్నారు. నీవు నామాట 
కాదనుకుంటే! ఇదో నా ముఖం వాసనచూడూ! ఆ తర్వాతనే నామాట అబద్ధం 
అయితే నన్ను కొడుదువు కానీ, అంటూ చమత్కారాలు పలికినాడు. 


32 పోతన కవితాసుధ 


నిజానికి పసిపిల్లలు మన్నుతినడం సహజం. తినవద్ధంటూ తల్లులు 
దండించడమూ సహజమే తల్లిచాటుగా తింటున్న ఆ విషయాన్ని తోటివారే వచ్చి 
తల్లికి చెప్పడము, ఆ తల్లి వాడి చెవులు పిండడమూ- ఇవన్నీ సర్వసాధారణమైన 
విషయాలే. కాని మాయా నాటక సూత్రధారియైన కృష్ణుడు ఇక్కడ తాను సైతం ఒక 
అమాయకుడైన పసిపిల్లవాడుగా మన్నుతింటూ చివరకు ఏమీ ఎరుగనట్లు, పైగా 
నిష్కారణంగా దండింపబడుతున్నట్లు నటిస్తూ అమ్మా నానోటిని వాసనచూడు. నిజంగా 
మన్నువాసన కొడుతుందేమో ప్రత్యక్షంగా నీవే పరిక్షించి రుజువైతే కొడుదువుకాని 
అంటూ నమ్మపలకడం ఆశ్చర్యకరం. ఇంతటి మాయామయుడు పసివాడుకానీ, 
వెర్రివాడు కానీ నిజంగానే కాడుకదా! ఏడేడు భువనాలను బొజ్జలో పెట్టుకున్న 
విశ్వగర్భుని కడుపుకు వెలితి ఎట్లా కలుగుతుంది అనే విషయాలన్నీ చమత్కారంగా 
ద్యోతితం చేసినాడు. ఈ పద్యంలో పోతన ప్రవేశపెట్టిన “అమ్మా! మన్ను తినంగ నే 
శిశువునో యాంకొంటినో వెల్టినో” అనే ఎత్తుగడ మరుపురానిది, అంతేకాదు; 
సమర్థవంతులైన వారు ఎంతకైనా తగుతారు. మట్టి తిననూ తినగలుగుతారు, మట్టికి 
మారుగా సృష్టినే చూపగలుగుతారు. మరుపురాని పోతన పద్యాలల్లో ఇదొకటి. 


మ. కలయో వైష్ణవ మాయయో యితర సంకల్ఫార్థమో సత్యమో 
తలపన్నేరక యున్నదాననా యశోదాదేవింగానో పర 
స్థలమో బాలకుండెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర 
జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపంగన్‌. 


ఏం కృష్ణా! మన్నెందుకు తింటున్నావయ్యా! అంటూ ప్రశ్నించిన తల్లికి 
సమాధానంగా అమ్మా! ఏమిటమ్మా! నీవంటున్నది, నేను మన్నెందుకు తింటాను, 
నాకేం పిచ్చా! ఆ మాత్రం తెలియని పసిపాపనా? ఆకలికి అన్నం లేకనా? ఈ 
చెప్పుడు మాటలు నమ్మకు. నానోరు వాసన చూసి మట్టివాసనవస్తే అప్పుడు 
దండింతువు కానీ అంటూ నోరు తెరిచినాడు. ఆ నోటిలో విశ్వరూపాన్ని చూసింది 
యశోద. ఆ సందర్భంలో యశోద పొందిన అనుభూతిని వ్యక్తపరుస్తూ వ్రాసిన పద్యం 
ఇది. 

ఇది కలా? వైష్టవమాయనా? ఇతర సంకల్పాల ప్రతిరూపమా? కాక నిజమా? 
ఏదీ నిశ్చయించజాలకుండా ఉన్నానా? ఇంతకూ నేను యశోదాదేవినేనా? ఇది 
మాయిల్లేనా? వేరేచోటా? నా చిన్నతండ్రి ఈ పసికందు ఎంతవాడూ? ఈ బాలుడెక్కడ? 


డా॥ పి. యశోదారెడ్డి 33 


మరి ఈ సమస్తమైన ప్రపంచమంతా ఈ ముఖంలో ప్రకాశమానమై ఉండడం ఏమిటీ? 
దీనికి కారణం ఏమిటో? ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందే! అంటూ అద్భుత రసంలో 
మునిగి పోయింది యశోద. 

సాధారణంగా జాగ్రదవస్థవేరూ, స్వప్పావస్థవేరూ, మేల్మొని ఉన్నవాడు వాస్తవాన్నే 
దర్శించ గలుగుతాడు,. కాని స్వప్నం అధివాస్తవికతకు సంబంధించిన విషయం. 
అందులో జీవి అద్భుతాలెన్నో చూడగలుగుతాడు. అందుకే నమ్మలేని వింతను కృష్ణుని 
ముఖంలో చూస్తున్న యశోద మొదట అది కలేమో అని అనుకొంది, కాని తాను 
నిద్రించడం లేదని గుర్తించినప్పుడు అది వైష్ణవ మాయేమో అంటూ భ్రమించింది. 
నిజానికి విష్ణమాయా ప్రభావం చాల గొప్పది. సాక్షాత్తు ఆ మహావిష్ణువే “సృజామ్యహం 
ఆత్మమాయయా” - ఆత్మమాయచేతనే స్వామి తన్ను తాను సృజించుకొంటున్నానని 
వ్యక్తపరచినాడు. నిజానికి విష్ణుమాయకున్న సృజనశక్తి మరి దేనికీ లేదు. అందుకే 
అమాయకురాలైన యశోదసైతము తాను చూస్తున్న అద్భుతాన్ని విష్ణమాయగా 
కొంతకాలం భ్రమించింది. ఈ భ్రమవల్ల గురి ఒక దానిపై స్థిరంగా నిలువలేదు. 
శ్రీకృష్ణుడు తన కొడుకే అన్న భ్రాంతి సడలిపోనంతవరకు ఆమె అనిశ్చితమైన అనేక 
అవస్థల్లో చిక్కుకుంటూ అనేక విధాలైన విచిత్రానుభూతుల్ని పొందగలిగింది, క్షణక్షణం 
మారుతున్న యశోదాదేవి అనుభవాలన్నిటికీ ఒక ఆకృతిని కల్పిస్తున్నట్లుగా చిత్రించిన 
పోతన స్మరణీయుడు. ఈ పద్యం వెలలేనిది. 


సీ. తలలెత్తి మెల్లనం దడవి యాడెడు వేళ 

పన్నగాధీశుల పగిదిందాల్తు 

రంగసంమృష్ట పంకాంగ రాగంబుల 
నేనుంగుగున్నల యొత్తువత్తు 

రసమంబులైన జవాతిరేకంబుల 
సింగపుం గొదముల సిరి వహింతు 

రాననంబుల కాంతులంతంత కెక్కంగ 
బాలార్క చంద్రుల పగిది దోంతు 


తే. _రెలమితల్లుల చన్నుం బాలెల్లం ద్రావి 
పరమయోగోద్భవామృత పానలీల 
సోలి యోగుల విధమున సొంపుగందు 
రాకుమారులు జనమనోహారులగుచు. 


34 పోతన కవితాసుధ 


వ్రేపల్లెలో బలరామకృష్ణు లిద్దరూ నందగోపు నింట పెరిగిన విధానాన్ని వర్ణిస్తూ 
చెప్పిన పద్యం ఇది. 

పసిపిల్లలు మెడలు నిలబెట్టిన తరువాత దోగాడే ముందు పొట్టతో పాకుతారు 
అదే తలలెత్తి మెల్లన తడవియాడెడు వేళ ఆ వయసు వచ్చిన బలరామ కృష్ణులు 
బోరగిలబడి తలెత్తి, పాకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పడగలెత్తిన ఫణిరాజులవలె 
గోచరిస్తారు. దోగాడుతున్నప్పుడూ, ప్రాకుతున్నప్పుడూ మట్టిని పులుముకోవడంతో 
ధూళిధూసరితాలైన శరీరాలలో ఏనుగు పిల్లలవలె కనిపిస్తారు. సాటిలేని వేగంతో 
బలంతో సింహపు పిల్లల చాయ వెలుగుతారు. ముఖకాంతులు దినదినమూ వికసిస్తూ 
ఉంటే లేత సూర్యులవలే చంద్రులవలేతోస్తారు. బాగా తల్లుల చనుబాలన్నీ తాగీ 
పరమమైనయోగాన్ని అభ్యసించి కుండలిని జాగృతం చేసినప్పుడు అమృత స్రోతస్విని 
ప్రసాదించెడి దివ్యామృతాన్ని పానం చేస్తూ చొక్కి మైమరచే యోగులవలె జనుల 
మనస్సులను ఆకర్షిస్తూ సొంపును వహిస్తారు అంటూ వర్ణించినాడు. 

ఈ పద్యంలో పోతన బలరామ కృష్ణులను పసివారుగా ఉన్నప్పుడే జవసత్వాలల్లో 
కాంతిలో సాటిలేనివారంటూ చెబుతూ ఉపమానంగా ఆయా విషయాలల్లో అధిక 
ప్రామాణ్యాన్ని పొందిన, నాగరాజునూ, ఏనుగు గున్ననూ, సింగపు కొదమనూ, లేత 
సూర్య చంద్రులనూ స్వీకరించినాడు. యోగరహస్యాలను ఎరిగిన పోతన యోగి 
శ్రేష్టులైన బలరామకృష్ణులు ఆయోగోద్భవామృత పానాన్ని చేస్తూ సుఖించినారంటూ 
వ్రాసి జెచిత్యాన్ని ప్రదర్శించినాడు. మరొక్కవిశేషం, యోగోద్భవామృతానికి దీటుగా 
తల్లుల చనుబాలను పేర్కొని ఆతల్లికీ, తల్లి చనుబాలకు అమృతత్వాన్నే ఆపాదించినాడు 
పోతన. 


మ. తరుణీ! యాదవరాజుగాండితండు వేదవ్యక్తుందై యొక్కండే 
వరుసన్‌ లోకభవస్థితి ప్రళయముల్‌ వర్తింపంగాం జేయుదు 
స్తరలీలారతుందైనయీశుం డితనిన్‌ దర్శించితిం బుణ్యభౌ 
సురనేనంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్‌. 


శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని ప్రవేశిస్తున్నప్పుడు ఆనగరకాంతలు తమ తమ 
ఇండ్ల పైభాగాలల్లో నిలిచి ఆ గోపాల సుందరుని చూస్తూ వారివారి భావాలను 
తోటివారికి వ్యక్తం చేస్తున్నప్పటి పద్యం ఇది. ఆ గోపాల చక్రవర్తిని చూచిన సుందరి 
ఒకతి తన ప్రక్కనే ఉన్నస్తీతో తరుణీ! ఈ కృష్ణుడు యాదవ రాజు మాత్రమే కాడుసుమా! 


డా॥ పి. యశోదారెడ్డి 35 


ఈయన తొలిచదువులచేత తెలియ తగినవాడు. ఈ మహాపురుషుడు ఒక్కడే లోకాలన్నీ 
పుట్టిస్తూ, సంరక్షించి నిలుపుతూ, చివరకు నాశనం చేస్తూ ఉండే దుస్తరమైన లీలల్లో 
ఆసక్తికలిగిన పరమేశ్వరుడు ఇంతటి ప్రభువును చూచిన పుణ్యభాగను నేనే అంటూ 
తన అంతఃపురంలో ఆనందాన్ని పట్టలేక నాట్యం చేసింది. 

శ్రీకృష్ణుని సుందరాకృతి అదిచూచిన వారిని ఘనమోహజలధిలో మునుగ 
చేస్తుంది. ఐనా వారివారి పురాకృత పుణ్య విశేషాన్ని బట్టి ఆయావారికి ఆయాభావన 
కల్లుతూ ఉంటుంది. ఈ అనుభూతిని పొందిన సుందరి నిజంగానే మహాపుణ్యశీల. 
అందుకే ఆమెకు శ్రీకృష్ణుడు వేదవేద్యుడుగా, సృష్టిస్థితిలయ కారకుడూ, 
త్రిమూర్యాత్మకుడూ ఐనపరమేశ్వరుడుగా గోచరించినాడు. అంతేకాదు; ఆ భాగ్యవతి 
ఈ కృష్ణుణ్ణి దాట తరంకాని లీలారతుడుగా (గ్రహింపగల్లింది. అంతటి పరబ్రహ్మ 
పదార్ధాన్ని దర్శింప గలిగిన ధన్యజీవి కాబట్టే ఆమె తన అంతఃపురంలో లేదా పరిశు 
ద్ధమైన తన హృదయంలోనే ఆనందంతో ఆడగలిగింది అంటూ మహాభక్తాగ్రణి ఐన 
పోతన వ్యక్తం చేసినాడు. ఇంతలోతైన భావాన్ని సుందరమైన పదజాలంలో పొగుడుతూ 
పద్యం అల్లిన పోతన ధన్యుడు. 


ఉ. _ ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగ మింతయున్‌ 
గన్నులం గానకట్టి హరింగౌగిటం జేర్చుచుం జెట్లం బట్టుచున్‌ 
దన్నుచు గ్రుద్దుచున్నగుచుం దదయుం బైపడి కూడియాడుచున్‌ 
మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యము లింత యొప్పునే. 


శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణుడుగా అవతరించీ వ్రేపల్లెలో గోపాలకులు స్నేహితులు 
కాగా వారితో కలిసీ నవ్వుతూ త్రుళ్ళుతూ కాలాన్ని గడిపిన విధానాన్ని వర్ణిస్తూ ఆ 
గోపాలబాలకుల భాగ్య విశేషాన్ని అభినందిస్తూ వ్రాసిన పద్యం ఇది. 

ఎన్నడైనా ఎంతకాలానికైనా మహాయోగిశ్రేష్టులు ఏ మహానుభావుని పాదధూళిని 
సయితం కంటితో చూడలేరో అట్టి శ్రీ మహావిష్ణువైన కృష్ణుని కౌగిలిస్తూ చేతిలో 
చేయివేసి చెట్టా పట్టాలుపడ్డూ, పరియాచకాలాడుతూ, తన్నుకుంటూ, గుద్దులాడుకుంటూ, 
నవ్వుకుంటూ, ఒకరికై ఒకరు ప్రాణాలొడ్దుతున్నట్లు జతగా కలిసీ మెలిసి ఆడుకుంటూ 
ఎంతో ఆదరాన్ని పొందే ఆ గోపకుమారకుల భాగ్యం ఇంత ఒప్పై ఉంటుందా! 
అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించినాడు కవి. 

పల్లెటూళ్ళలో పసులపిల్లల స్నేహానికీ, బడిపిల్లల స్నేహానికీ దీటు వచ్చేది 
మరేదీలేదు. అది ఆ వయస్సు మహిమ. ఆ ఆనందం అనుభవైకవేద్యమే కాని 


36 పోతన కవితాసుధ 


చెప్పతీరదు. ఒక ఈడు పిల్లలు జతగాచేరి చెట్టాపట్టాలేసుకుని వెళ్ళడం, కౌగిలించు 
కోవడం. ఒకచోటకూడి ఆడుకోవడం ఆ ఆటల్లో తన్నులాటలూ, గుద్దులాటలూ, 
విరగబడి నవ్వులాటలూ తప్పవు. కానీ ఇందులో విశేషమంతా హరితో కలిసి ఆ 
గోపబాలకులు అనుభవించిన విశేషంలోనే ఉంది. ఈ వల్లవ బాలకులు ఇట్లా 
సరిసమానంగా సౌహార్దాన్ని అనుభవించింది ఎవరితోనోకాదు, సాక్షాత్తు శ్రీహరితోనే. 
ఆ మహాపురుషుని పదధూళిని కూడా చూడలేకపోయినారు కొన్నివేల సంవత్సరాలు 
తపించిన యోగివరులు మరి అప్పుడు వీరిభాగ్య విశేషానికి మేర ఏమున్నది అంటూ 
ఆశ్చర్యాన్ని ప్రకటించినాడు పోతన. 

అందుకే జ్ఞానులకన్నాా మౌనులకన్నాా యోగులకన్నా మించి కపటం ఎరుగని 
భక్తుల చేతనే హరి చిక్కుతాడు అనే సత్యాన్ని పోతన రుజువు చేసినాడు. 


ఆ. బాల మాత్రుండగు సలీలుని ముఖమందు 
విశ్వమెల్లనెట్లు వెలసియుండు 
బాలుభంగి నితండు భాసిల్లుంగాని స 
ర్వాత్ముందాదివిష్ణుండగుట నిజము. 


శ్రీకృష్ణుని నోటియందు సకల విశ్వాన్ని దర్శించిన యశోద కొంతతడవు ఇది 
కలా? నిజమా? మాయనా? అంటూ తన ఆలోచనకు అందని వితర్మంలోపడీ చివరకు 
కాననిది కన్నట్లుగా తెలివిని పొందుతూ శ్రీకృష్ణుడు ఆదివిష్ణువంటూ నిర్ణయించుకున్న 
విధానాన్ని తెలుపుతుందీ పద్యం. 

కేవలం బాలమాత్రుడై ఆటవిడుపుగా తిరిగే పిల్లవాని ముఖంలో ఈ 
ప్రపంచమంతా ఎట్లానిలిచి ఉంటుంది. పిల్లవాడివలె కానవస్తున్నాడు కానీ నిజానికి 
కృష్ణుడు సర్వాత్ముడూ, అది విష్ణువూ ఐ ఉండుట మాత్రం నిక్కం అంటూ 
స్థిరపరచుకుంది. 

మనస్సును అజ్ఞానం ఆవరించినంతకాలం అవునూ కాదంటూ అఆనిళ్చిత 
పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. ఆ విధంగానే నందగోపుని భార్య యశోద 
కూడా కృష్ణుడు తన కొడుకూ, పసివాడూ అన్న మాయలోపడి భ్రమిస్తూనే ఉంది. 
నమ్మశక్వంకాని వింతను చూసి కూడా హరిలీలా విలాసం అని గుర్తించలేదు. 
ఒకతృటికాలం ఆవైపుకు దృష్టిమళ్లీ ఆ హరి తన ఎదుటే ఉన్నా మాయామోహితై ఏ 
వైష్ణవ మాయయో అంటూ సంభ్రమించింది కానీ, వెంటనే తనపిల్లవాడనే మోహం 


డా॥ పి. యశోదారెడ్డి 37 


చావక అయ్యో ఇది నిజమా? వీడెంతా? వీడి ముఖం ఎంతా? ఈ విశ్వమంతా 
నాకొడుకు ముఖంలో వెలగడం ఏమిటీ అంటూ సంభ్రమించింది. కానీ శ్రీకృష్ణ 
సన్నిధి మనస్సును పునీతం చేస్తూ బుద్ధికి నిశ్చలత్వాన్ని సమకూర్చింది. అప్పుడామె 
నిదానిస్తూ ఈ కృష్ణుడు నా పిల్లవాడివలె గోచరిస్తాడు కానీ నిజానికి ఇతడు 
సర్వాత్మకుడైన ఆదివిష్ణువే ఐ ఉంటాడు. అందుకే సర్వ జగమూ ఈయన ముఖంలో 
ప్రకటిత మౌతుందీ అంటూ మహాజ్ఞానివలె భావించింది, అట్టా భావింపచేసినాడు 
పోతనామాత్యుడు. 


క. కిరియె ధరయెత్తిన హరి 
కరి సరసిజముకుళ మెత్తుగతిం ద్రిభువన శం 
కరకరుండై గోవర్ధన 
గిరి యెత్తెం జక్క నొక్క కేలన్‌ లీలన్‌. 


ఇంద్రుని ఆజ్ఞతో మేఘాలు విజృంభించి మిన్నూమన్నూ ఏకం చేస్తూ ఏకధారగా 
వర్శిస్తున్నప్పుడు గోవులనూ, గొల్లపల్లెనూ కాపాడేందుకై గోవర్ధన గిరిని గొడుగుగా 
పట్టినాడు కృష్ణుడు. ఆ సందర్భాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది. 

పూర్వం వరాహమూర్తి ఐ నీటి అడుగున మునిగిన భూమిని పైకిఎత్తిన శ్రీహరి 
ఏనుగు తామరమొగ్గను ఎత్తినట్లుగా ముల్లోకాలకూ సుఖాన్ని చేకూర్చేవాడై ఇప్పుడు 
గోవర్ధన పర్వతాన్ని చక్కగా ఒక్కచేత్తో సులభంగా, ఆటగా ఎత్తినాడు. 

బలీయాలైన మహావృక్షాలను పెల్లగించే ఏనుగుకు తామర మొగ్గను తొండంతో 
పట్టుకోవడం ఒకలెక్కకాదు. తొండంలో సుకుమారమైన ఆమొగ్గ విలాసంగా 
గోచరిస్తుంది. అట్లాగే శ్రీకృష్ణుడుకూడా గోవర్ధనగిరిని ఒక్కచేతో ఆటలాడుకుంటున్నట్లు 
లీలగాఎత్తి పట్టినాడు. శ్రీకృష్ణుడు ఈపని ఎట్లా చేయగలిగినాడంటే, ఆయన శ్రీహరి; 
పూర్వం పాతాళపు లోతులో చిక్కుపడిన భూమిని ఆదివరాహరూపంతో ఉద్ధరించిన 
వాడు; అంత సమర్థవంతుడు కనుకనే ఈనాడు పూలచెండును లీలగా చేతపట్టినట్లు 
గోవర్ధనపర్వతాన్ని పట్టగలిగినాడనే సమాధానం ఆ పాదంలో ఇమిడి ఉంది. పైగా 
ఆపనిని త్రిభువనశంకరకరుడై చేసినాడు. లోకరక్షైకాపరతంత్రుడు శ్రీహరి. అందుకే 
ముల్లోకాల సుఖమే ఆయన కర్తవ్యం. అందుకే ఆ పనిని చేసినాడంటూ పోతన 
స్పష్టంచేసినాడు. 


38 పోతన కవితాసుధ 


రై 


కడుపున దిండుగాం గట్టిన వలువలో 
లాలిత వంశనాళంబుం జొనిపి 
విమల శృంగంబును వేత్రదండంబును 
జాతి రానీక డాచంక నిటికి 
మీంగడ పెరుగుతో మేళవించిన చల్లి 
ముద్ద డాపలిచేత మొనయనునిచి 
చెలరేంగి కొసరి తెచ్చిన యూరుంగాయలు 
వ్రేళ్ళ సందులను దా వెలయనిథికి 


ఆ. సంగిడీల నడుమం జక్కనం గూర్చుండి 
నర్మభాషణముల నగవు నెజపి 
యాగభోక్త కృష్ణుండమరులు వెజంగంద 
శైశవంబు మెజసి చల్లి గుడిచె. 


త్రిజగన్మోహనాకారుడైన శ్రీకృష్ణుడు అచ్చపు గోపబాలకుని వేషాన్నిధరించి 
తోటిగోపాలుర నదుమ బంతిగాకూర్చుండి చల్చులు తింటున్నప్పటి దృశ్యాన్ని ఎంతో 
కండ్రపండుగా వర్ణించిన పద్యం ఇది. 

కడుపుకు దిండువలెకట్టిన పై బట్టలో తనకు ముద్దెన పిల్లగోవిని దూర్చీ, 
అచ్చమైన కొమ్మనూ పశువులను తోలే కర్రనూ జారిపడిపోకుండా భద్రంగా ఎడమ 
చంకలో ఇరికించుకొనీ, మీగడపెరుగులతో కలిపిన చద్ది అన్నపు ముద్దను ఎడమ 
చేతిలో పొందుగా పెట్టుకొని, ఇంకా కొంచెం ఇంకొంచెం అంటూ కొసరికొసరి 
తెచ్చుకున్న నిలువ పచ్చళ్ళ ముక్కలను వేళ్ళసందులో ఇరికించి పట్టుకొని, స్నేహితుల 
మధ్యలో కూర్చునీ, పరిహాసాలాడుతూ, నవ్వులు నింపుతూ యాగభోక్త ఐన ఆ కృష్ణుడు 
దేవతలు చూచి ఆశ్చర్యపోయేటట్లు బాలభావాన్ని ప్రకాశింపజేస్తూ చద్ది తిన్నాడు- 
అంటూ వర్ణించాడు. 

శ్రీకృష్ణుడు సకల యజ్ఞరూపీ, సకలయజ్ఞభోక్త. దేవతలందరికన్నా తొలుతగా 
అగ్నిముఖంతో యాగభాగాలను అందుకునే అధికారి, అట్టి సర్వోత్తముడైన శ్రీహరే 
స్వయంగా శిశుత్వాన్ని భజిస్తూ, స్నేహితులైన పసులపిల్లలనడుమ కూర్చుండీ 
ఎడమచేతినే విస్తరిగా చేస్తూ, ఆ చేతివ్రేళ్ళ సందున పచ్చడి ముక్కలు ఇరికించుకొనీ 
మీంగడ పెరుగన్నపు ముద్దను తిన్నాడు. ఇది చూచి వెరుగు పడ్డవారు గోపాలకులూ, 


డా॥ పి. యశోదారెడ్డి 39 


భూపాలకులూ కారు, దేవతలు, ఆదేవతలేకదా! శ్రీకృష్ణుని నిజస్వరూపాన్ని మొదటి 
నుంచీ తెలిసినవారు. అందుకే యాగభోక్త ఏమిటీ, ఈ పెరుగన్నపు ముద్దలు 
తినడమేమిటీ అంటూ అబ్బురపడ్డారు. 

సాధారణంగా పనితరువాత తలరుమాలును కానీ, ఒంటిపై కప్పుకొనే 
బట్టనుకానీ, కట్టిన ధోవతిని పైకిలాగీ దాని చుట్టూ నడుముకు కట్టడం పరిపాటి. 
అట్లేర్పడ్డ దిండులో చేతిలో వున్న వస్తువులు దూర్చుకుంటారు. చేతినే దొప్పగా చేసి 
అన్నపు ముద్దలు తింటారు. లేదా బండపైన తింటారు. ఈ విశేషాలన్నీ పోతన ఎంతో 
ఆసక్తిదాయకంగా ఈ పద్యంలో వర్ణించినాడు. 


సీ. ఎవ్వని గుణజాలమెన్న జిహ్వలు లేక 
నళినగర్భాదు లనంతుండండ్రు 
కోరెడు విబుధేంద్ర కోటినొల్లక లక్ష్మి 
ప్రార్థించె నెవ్వని పాదరజము 
బ్రహ్మ మెవ్వని పాదపద్మంబు గడిగిన 
జలము ధన్యతనిచ్చె జనులకెల్ల 
భగవంతుండనియెడి భద్రశబ్దమునకు 
నెవ్వండర్ధాకృతి నేపు మిగులు 
ఆ. నే మహాత్ము నాశ్రయించి శరీరాది 
సంగకోటినెల్ల సంహరించి 
ప్రాభవమున మునులు పారమ హంస్యంబు 
నొంది తిరిగిరాక యందు రెలమి. 


శ్రీహరి ప్రశంసాభివర్ణన సందర్భంలో శుకయోగి పరీక్షిన్మహారాజుకు ఆ హరి 
ప్రభావాన్ని విపులీకరిస్తూ వివరంగా చెప్పిన పద్యం ఇది. 

ఏ మహానుభావుని గుణగణాలను పొగడడానికి నాలుకలు చాలక బ్రహ్మాదులు 
అనంతుడంటారో, తననే కోరుతున్న దేవతాకోటి నంతటినీ కాదంటూ లక్ష్మీదేవి ఎవ్వని 
పాదధూలిని ప్రార్థించిందో, ఏ విభుని పాదపద్మాలు కడిగీ ఆ నీటితో బ్రహ్మ 
సకలలోకాలనూ అను(గహించినాడో, భగవంతుడు అనే మంగళమైన శబ్దానికి ఎవ్వడు 
అర్థరూపమై వృద్ధిని పొందుతున్నాడో అట్టి మహాత్ముని ఆశ్రయించి, శరీరాది సంసర్గాన్ని 
అంతావదిలీ ప్రాభవంతో మునులు పరమహంసపదాన్ని పొందీ తిరిగి జన్మంటూ 


40 పోతన కవితాసుధ 


లేక ఉంటారో - అట్టి మహామహిమాభిశోభితుడు ఆదినారాయణుడు అంటూ 
చెప్పినాడు. 

నారాయణుని కల్యాణగుణాలు అనంతాలు. వాటిని ఎన్న బ్రవ్మాదులకు 
చేతకాలేదు. అందుకే వారు హరిని అనంతుడు అన్నారు అంటూ పోతన 
చమత్మరించినాడు. నిజానికి ఆది మధ్యాంత రహితుడూ, నిత్యుడూ, నిర్వంద్వుడూ 
ఐ మేరలు ఎరుగని వాడు విష్ణువు. 

అందుకే అతడు అనంత శబ్దవాచ్యుడు పాలసంద్రంలో ప్రభవించిన మహాలక్ష్మి 
ఎందరెందరో దేవతలున్నా వారెవ్వరినీ చేపట్టక శ్రీహరిపదధ్యాయిని ఐ అను 
రూపపరుడంటూ సర్వలోకాధిపతిఐన విష్ణువునే పతిగా వరించింది భగ అంటే 
ఐశ్వర్యమూ, పరాక్రమమూ, యశమూ, సంపత్తీ, జ్ఞానమూ, వైరాగ్యమూ అనే ఆరు 
విభూతుల కలయిక. ఈ షడ్విభూతులు కలిగినవాడే భగవంతుడు. అంతేకాదు ఆయన 
ఉత్పత్తి, లయ, భూతసృష్టి, భూత ప్రళయ, విద్యావిద్యలనే ఆరింటిని ఎరిగినవాడై 
ఉండవలె. అందుకే పోతన 'భగవంతుడనే భ(ద్రశబ్దం” అన్నాడు. ఈ శబ్దం ఎంతో 
శుభంకరమైనట్టిదీ, సర్వదోషహరమైనట్టిదీ, సకలరక్షైనట్టిది. అట్టి శబ్దానికి అర్ధరూపంగా 
మిగిలినవాడు ఆదిమహావిష్ణువు కాక మరి ఎవ్వరు కాగలుగుతారు. అందుకే 
సృష్టిస్టితిలయకారకుడూ. యజ్ఞరూపీ, యజ్ఞభోక్తా, సర్వజగత్మారణుడైన నారాయణుడే 
శ్రీకృష్ణుడుగా తేటపరచినాడు ఇంతటివాడిని ఆశ్రయించిన మునులు ఇహలోకస్పృహ 
మానినవారై పరమహంసపదాన్ని పొంది - అంటే ఇంద్రియాది విషయవాసనలను 
పూర్తిగా మరచి - మనస్సులో శ్రీహరినే నిలుపుతూ అనన్యచిత్తులై వైకుంఠధామాన్ని 
చేరుతారు అంటూ తేటపరచినాడు. అన్ని విభూతులతోపాటు భక్తులను పరమపదం 
చేర్చగలిగిన సామర్య్యాన్ని కలిగినవాడు హరి ఒక్కడే అంటూ స్పష్టపరచినాడు. 


ఉ. ఒల్లరు నిర్ణరేం[ద్ర పద మొల్లరు బ్రహ్మపదంబు నొందగా 
నొల్లరు చక్రవర్తి పదమొల్లరు సర్వ రసాధిపత్యము 
న్నొల్లరు యోగసిద్ధి మటీయొండు భవంబుల నొందనీని నీ 
సల్లలితాం[ఘి రేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడున్‌. 


కాళిందిలో సకుటుంబంగా కాళియుడు చేరి, ఆ నీటిని విషదూషితం చేస్తూ 
సకల జీవ జంతువులకు నిరుపయోగంగా మార్చినాడు. అప్పుడు సర్వజనశుభంకరుడైన 
కృష్ణుడు ఆ అగాధ జలాల్లో దూకి కాళియుని తలలపైన తన పాదాల త్రొక్కిడితో 


డా॥ పి. యశోదారెడ్డి 41 


నృత్యం చేస్తూ దాదాపు ఆ నాగుని నిర్దీవునిగా చేసినాడు. ఆ సందర్భంలో కాళియుని 
భార్యలు తమకు పతిభిక్ష పెట్టమంటూ గోపాల చూడామణిని ప్రార్థించిన 
సందర్భములోనిది ఈ పద్యం. 

ఓ కృష్ణా! అతికోమలమైన నీ పాదరేణువుల సాహచర్యాన్ని పొంది ధన్యులైన 
వారెప్పుడూ దేవేంద్ర పదవిని కూడా ఇష్టపడరు. అదేకాదు. అంతకన్న మిన్నైన 
(బ్రహ్మ పదాన్నైనా ఒల్లరు. చక్రవర్తి పదాన్నీ లెక్కచెయ్యరు. సకల జలాలపై అధికారాన్ని 
కూడా ససేమిరా అంటారు. నీపాదాశ్రయం అనే ఫలాన్ని పొందిన యోగులు ఉత్తమ 
ఫలానుభవం కోసం మరి వేరేజన్మ వరకు వేచి ఉండవలసిన పనిలేదు. ఎందుకంటే 
ఆ మహాఫలాన్ని నీపాద పరాగపు సంగతివల్లనే అనుభవించిన సుకృతాత్ములు వారు 
అంటూ విన్నవించినారు. 

ఈ పద్యంలో పోతన “పది శబ్దాన్ని 'ద్య్యర్థి” శక్తితో ప్రయోగించినట్లు తోస్తుంది. 
ఈ “పది శబ్దానికి స్థానము, పాదము అనే రెండర్భాలు సార్థకంగా పొదుగుతాయి. 
ఒక్కసారి శ్రీహరి పాదాన్నిస్పృశించిన సుకృతి ఏ దేవేంద్రుని పాదాన్నికూడా తాకడానికి 
ఇష్టపడడు. అంతేకాదు; బ్రహ్మపాదమైనా సరే ముట్టడు. ఇక సామాన్యచక్రవర్తి పాదాన్ని 
తాకడంటూ వేరేచెప్పవలసిన పనిలేదు. అట్లే పదశబ్దానికి స్థానం అనే అర్థం 
(గహించినప్పుడు ఒక్కసారి శ్రీహరి పాదాశ్రయ పదవిని పొందిన ధన్యుడు సకల 
సుఖదమైన ఇంద్రపదవినికానీ అంతకన్నా గొప్పదయిన బ్రహ్మస్థానాన్ని కానీ, 
భూలోకంలో సర్వాధిపత్యాన్ని కానీ, పాతాళ లోకంపై అధికారాన్ని కానీ ఇచ్చగించడు 
అనే అర్థం పొసగుతుంది. ఇట్లే రస శబ్దం కూడా జలవాచకము, సారభూతమైన 
రసవాచకమూ అయినట్టిది. సర్వజలాలకు అధికారి వరుణుడు కాబట్టి స్వామి 
పాదరేణువు సాంగత్యాన్ని పొందిన సిద్దులు ఈ జన్మలోనే సర్వరససిద్ధిని పొందుతారు. 
అందుకేవారు వరుణాధిపత్యాన్నికూడా ఒల్లరు అనీ, సర్వరసరూపమైన బ్రహ్మానందాన్ని 
ఈ జన్మలో పొందిన యోగులు మరి ఏ ఇతర ఆనందాన్ని గణింపరంటూకూడా అర్థ 
వ్యక్తిని సృష్టించుకోవచ్చు. నిజానికి లౌకికమైన ఏ రసంకూడా బ్రహ్మానందంతో సమానం 
కాదు. సాహిత్యరసం బ్రహ్మానంద సహోదరం కావచ్చు కానీ బ్రహ్మానందం మాత్రం 
కాదు. అందుకే రసరాట్‌ అయిన ఆ కృష్ణపర బ్రహ్మనూ, అతని పాదరేణువులనూ 
తాకిన ధన్యుడు ఇతరమైన ఏ రసాధిపత్యాన్ని అనుభవాన్నీ కోరడుకదా. ఆ 
బ్రహ్మానందానుభవం కలిగిన పోతన భావనకు అద్దం పట్టినట్లున్నదీ పద్యం. 


42 పోతన కవితాసుధ 


ఆ.  గోపజనములందు గోపికలందును 
సకల జంతులందు సంచరించు 
నా మహాత్మునకుం బరాంగన లెవ్వరు 
సర్వమయుండు లీలసలిపెంగాక. 


శ్రీకృష్ణుడు పరాంగనలైన గోపస్రీలతో రాసక్రీడల తేలుతూ రమించడం ధర్మమా 
అనే ప్రశ్న సర్వసాధారణంగా లోకంలో తల ఎత్తుకుంది. ఆ సందేహాన్నే పరీక్షిత్తు 
నోట పలికించి దానికి సమాధానంగా శుకయోగి చెప్పినట్లు పోతన వ్రాసిన పద్యం 
అది. 

గోపాలకులలో, గోపికలలో, సకలజీవ జంతుకోటిలో సంచరించే ఆ 
మహాత్ముడికి పరాంగనలు ఎవ్వరు? సర్వమయుడు వేడుకతో లీలచూపినాడు అంతే 
అంటూ సమాధానం చెప్పినాడు. 

నిజానికి సర్వాంతర్యామీ, సర్వమయుడూ, సర్వాత్మకుడైన వాడు మహాత్ముడైన 
శ్రీహరి. అతడు పరమాత్మకాగా ఈ చరాచర బ్రహ్మాండంలో ఉన్న జీవులన్నీ ఆత్మలు. 

ఈ జీవాత్మ పరమాత్మ సంబంధం నిత్యమైంది. ఈ బాంధవ్యంవల్ల స్వామికి 
స్తీ పురుష భేదం లేదు. పురుషులైన గోపకులూ, స్రీలైన గోపికలూ, ఒక్కరూపే. 
వీరేకాదు; సకల జీవకోటి ఆయనకు సమానమే. ఆయన సర్వసముడు. అయితే 
మరి ఈ గోపికాస్తీలతో రమణం ఏమిటీ? అంటే లీలామానుష విగ్రహుడై జన్మించినట్లే, 
సంకల్పమాత్రంతో అండపిండ (బ్రహ్మాండ సృష్టిని కావించినట్లే ఆయా సమయ 
సందర్భాలను పురస్మరించుకొని ఆత్మారాముడై లీలగా గోపికలతో క్రీడ సలిపినాడు. 
నిజం ఆలోచిస్తే ఇందు వరులెవ్వరూ? అందరిలోనివాడు ఈశ్వరుడూ, 
ఈశ్వరునిలోనివారే అన్ని జీవులూ - అంటూ వ్యక్తం చేసినాడు. 

ఎంతో గహనమైన రహస్యాన్ని చిన్న పద్యంలో పోతన పొదిగించిన విధానం 
ఇది. 
ఉ.  నల్లనివాంయడు పద్మనయనంబులవాండు కృపారసంబు పై 

జల్లెడువాండు మౌళిపరిసర్పిత పింఛమువాండు నవ్వు రా 

జిల్లెడు మోమువాండొకండు చెల్వల మానధనంబు దోచె నో 

మల్లియలార! మీ పొదలమాటున లేండుగదమ్మ చెప్పరే! 


డా॥ పి. యశోదారెడ్డి 43 


క్షణకాలమైన కృష్ణుని విరహాన్ని సహింపని గోపికలు రాసక్రీడలమధ్యలో 
హఠాత్తుగా కనబడకుండా పోయిన కృష్ణుని వనమంతా వెదుకుతూ పర్వత నదీ 
గుల్మలతాదుల శ్రీకృష్ణుని జాడను తెలుపుమంటూ ప్రార్థించినప్పటి పద్యం ఇది. 

నల్లనివాడొకడు, పద్మాలవంటి కన్నులున్నవాడూ, కరుణారసాన్ని కురిసేవాడూ, 
తలచుట్టూ నెమలిపింఛాన్ని చుట్టినవాడూ, నవ్వులొలికే ముఖంవాడూ, చక్కనిస్తీల 
మానధనాన్ని దోచుకున్న వాడూ మీ చాటున ఏమన్నా దాగుకున్నాడా? ఓ మల్లెలారా 
చెప్పండి- అంటూ గోపికలు మల్లె పొదలను ప్రశ్నించినారు. 

సాధారణంగా ఒకరితోఒకరు ఎడబాటును పొందిన ప్రియాప్రియులు 
విరహభారంతో ఉన్మాదావస్థలో పడి ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువునూ తమవారిజాడ 
చెప్పుమంటూ ప్రశ్నించడం పరిపాటి, కవులకు సర్వసాధారణమైన ఈ పద్ధతినే స్వీకరించి 
గోపికలు కూడా ప్రలాపించినారు. కానీ విశేషం అంతా ఈ పద్యపు ఎత్తుగడలోనే 
ఉంది. వనరాజి నలుపే, కృష్ణయ్య నలుపే! పైగా నల్లనివాడు అనే మాటలో ఎంతధ్వని 
ఉందో, ఆప్యాయతకూడా అంతే ఉంది. 

మల్లెపొదలమాటున దొంగ దాగినాడు. ఆ దొంగచేసిన నేరం 'చెల్వల 
మానధనాన్ని దోచుకోవటం), చెల్వలమానధనాన్ని దోచుకోగలిగినవాడు కురూపికాడు. 
చెల్వుడే ఐ ఉంటాడు. అందుకే ఆ నల్లనయ్య పద్నాక్షుడూ, నవ్వుతో రాజిల్లే ప్రసన్నమైన 
ముఖం కలవాడూ అంటూ గుర్తులు చెప్పింది గోపిక మల్లెపొదలకు. అయితే ఇది 
ఏకత్రనిష్టితమైన అనురాగమై శృంగారాభాసం కాకుండా ఆ మానాన్ని దోచినవాడు 
కృపారసం పైజల్లెడువాడు అంటూచెప్పి ఆ నాయకునికి దాక్షిణ్యాన్ని చేర్చినట్రైంది. 
అందుకే ఆ కృష్ణుడు పరమాత్ముడూ; గోపికలు భ్రమించే జీవులు. 

గోపికల మధురభక్తి విధానానికి ఈ పద్యం ఒక గీటురాయి. అంతేకాదు; 
నవనీతసద్భశమైన ఈ పద్యం ఆపాతమధురమై ప్రతి హృదయాన్నీ రాగరంజితం 
చేస్తుంది. “కృపారసంబుపై జల్లెడువాడు” అనే ఒక్క వాక్యం గోపీకృష్ణుల శృంగారాన్ని 
లౌకికస్థితి నుండి అలౌకికమైన భక్తివైపుకు మళ్లింప చేసింది, ఇదే పోతనలో ఉన్న 
మహిమ. 
శా నీ పాదాబ్దము బ్రహ్మపూజ్యముగదా! నీ సేవ సంసార సం 

తాపధ్వం సినియాంగదా! సకల భద్రశ్రేణులంబ్రీతితో 

నా పాదింతుగదా! ప్రపన్నులకుం గాలాధీశ! కాలంబు ని 

ర్వాపారంబు గదయ్య! చాలరు గదా! వర్ణింప బ్రహ్మాదులున్‌. 


44 పోతన కవితాసుధ 


శ్రీకృష్ణుడు ద్వారకానగరాన్ని చేరవచ్చినప్పుడు, చూడవచ్చిన నగరవాసులు 
ఆత్మారాముడైన ఆ కృష్ణుని చూచి సంభావించి నప్పటి పద్యం ఇది. 

కాలాధీశ్వరుడవైన ఓ కృష్ణా! నీపాదం బ్రహ్మకు కూడా పూజింపతగిందికదా! 
నీ సేవ ఈ సంసార తాపాన్ని నశింపచేస్తుంది కదా! శరణాగతులైనవారికీ సమస్త 
శుభపరంపరలను ఎంతో ప్రేమతో సమకూరుస్తావుకదా! స్వామీ, ఎదురులేని కాలం 
కూడా నీముందు ఏమీ చేయజాలనిదికదా! నిన్ను వర్ణించడానికి బ్రహ్మమొదలైన 
వారెవ్వరికీ శక్తి లేదుకదా! 

అఖండదండాయమానమై ఖండాఖండ రూపంలో గోచరిస్తూ సర్వసాక్షీభూతంగా 
నిలిచేది కాలం, ఈ కాలానికి లొంగని వారంటూ లేరు. అయినా అట్టి కాలాన్ని 
కూడా శాసించే అధికారం కలవాడు శ్రీ మహావిష్ణువు. ఆ పరంధామపతే శ్రీకృష్ణుడు. 
అందుకే నగరవాసులు శ్రీకృష్ణుని కాలాధీశా! అంటూ సంబోధిస్తున్నట్లు చెప్పి, ఈ 
శ్రీకృష్ణుడేసాక్షాత్తు కాలస్వరూపీ, కాలాతీతుడూ, కాలాధీశ్వరుడైన పరాత్సరుడంటూ 
వ్యక్తం చేసినాడు. అందుకే భవబంధాలను తెంచుకోదలచినవారికి శ్రీహరిసేవ ఒక్కటే 
శరణ్యం అంటూ నొక్కి చెప్పగలిగినాడు. 

పోతన ఈ పద్యంలో సకల “భద్రశ్రేణులు, “ప్రపన్నులు” అనే పదాలను 
ప్రయోగం చేస్తూ లోతులను అందుకోగలిగిన వారికి వారి శ్రమకు దగిన అర్ధసంపత్తిని 
అందులో అమర్చి ఉంచినాడు. “భద్రథ్రేణులు” అంటే శుభసందోహాలు, కేవలం ఇహానికి 
మాత్రమే సంబంధించినవి కావు. అవి ఇహపరాలకు చెందిన కళ్యాణాలు. ఈ భావాన్ని 
మరింత గట్టిపరుస్తూ “ప్రపన్నులు’” అనేపదం వాడబడింది. ప్రపన్నులూ అంటే 
శరణాగతులూ అనే అర్థం ఉన్నా అందులో భేదాలున్నాయి. ఏకాంతులూ, 
పరమేకాంతులూ, వీరిలో మొదటివారు. లౌకికవిషయాలతో పొత్తుకలిపే మోక్షాన్ని 
కోరేవారు. రెండవవారు, ఫలాభిసంధిరహితమైన కర్మచేత నిష్మాములైనవారు. 
ప్రపన్నులనే కొందరు తృప్తులూ, ఆర్హులూ అంటూ విభజించినారు. సంసారులై 
విహితకర్మ లాచరిస్తూ మోక్షాన్ని కోరుతూ కాలంగడిపేవారు తృప్తులు. ప్రకృతిని వదలి 
పరమేశ్వరుణ్ణి చేరడానికి కాలవిలంబనాన్ని సహింపక తొందర పడేవారు ఆర్హులు. 
ఇదీ పోతన పద్యపు లోతు. 


సీ, మేఘంబుమీంద క్రొమ్మెబుంయగు కైవడి 
మేనిపైనున్న పచ్చని పటమువాండు 


డా॥ పి. యశోదారెడ్డి 45 


గండభాగంబులం గాంచన మణిమయ 
మకరకుండల కాంతి మలయువాండు 

శరవహ్నినణంగించు సంరంభమునంజేసి 
కన్నుల నునుగెంపు కలుగువాండు 

బాలార్క మండల ప్రతిమాన రత్నహాట 
కవిరాజిత కిరీటంబువాండు 


తే.  గంకణాంగద వనమాలికావిరాజ 
మాను డసమానుం డంగుష్టమాత్రదేహుం 
డొక్కగదంజేతం దాల్చి నేత్రోత్సవముగ 
విష్ణుందావిర్భవించె నవ్వేళయందు. 


అశ్వత్థామ బాణానలంతో దహింపబడి తల్లడిల్లుతూ ఉత్తర గర్భంలో గతాగత 
ప్రాణుడై ఉన్న అభిమన్యుని శిశువు చింతిస్తున్న సందర్భంలో ప్రకటితమైన 
శ్రీమన్నారాయణుని వర్ణనం ఇది. 
నీలమేఘంపై ఉన్న కొత్తమెరుపువలె శరీరం మీద పచ్చని వస్తాన్ని 
ధరించినవాడూ, చెవులకు పెట్టిన మకర కుండలపు కాంతులు గండస్థలం పై 
ప్రసరిస్తున్నవాడూ, బాణాగ్నిని అణిచే సంరంభంతో కొంచెము ఎరుపెక్కిన కన్నులవాడు 
లేతసూర్య మండలకాంతితో సమానమైన రత్నాలు పొదిగిన బంగారపు కిరీటంతో 
ప్రకాశించేవాడు, కంకణ కేయూరాలే కాకుండా తోమాలనుకూడా ధరించి సాటిలేనివాడై 
అంగుష్టమాత్ర ప్రమాణమైన దేహంతో గదను చేతబట్టి చూచేవారికి కండ్రపండుగచేస్తూ 
విష్ణుమూర్తి ఆ సమయంలో ఆవిర్భవించినాడు, అంటూ పోతన వర్ణించినాడు. 
నీలమేమఘశ్యాముడైన శ్రీహరి పచ్చబట్టనూ, మకరకుండల, కేయూర 
కంకణకిరీటాదులనూ ధరించడమే కాకుండా వనమాలికా సమగ విగ్రహంతో గద 
చేతబట్టి వచ్చినాడు. ఈ మహాపురుషుడు అంగుష్టమాత్రదేహుడూ అంటూ చెప్పి పోతన, 
కఠోపనిషత్తులో వర్ణింపబడిన సర్వవ్యాపకుడైన సర్వేశ్వరుణ్ణి తలపింప చేసినాడు. 
కఠోపనిషత్తు 
“అంగుష్టమాత్రః పురుషోజ్యోతి రివాధూమకః 
ఈశానోభూతభవ్యస్య స ఏవాద్య స ఉశ్వలొ 


46 పోతన కవితాసుధ 


అంటూ చెప్పి భూతభవిష్యత్తులను పరిపాలింపగలిగిన ఈశ్వరుడు అంగుష్ట 
మాత్రుడైన పురుషుడంటూ చెప్పింది. అట్లే పోతన కూడా కృష్ణుని ప్రభుత్వానికి చిహ్నంగా 
బాహ్యాలైన అలంకారాదులను వర్ణిస్తూ కావలసినవారికి ఉపనిషద్రహస్యాన్ని ఈ 
పద్యంలో పొదిగి అందించినాడు. 


సీ. కుప్పించి యెగసినం గుండలంబుల కాంతి 

గగనభాగం బెల్లం గప్పికొనంగ 

నుతికిన నోర్వక యుదరంబులో నున్న 
జగముల |వ్రేంగున జగతి గదలం 

జక్రంబుం జేపట్టి చనుదెంచు రయమునం 
బై నున్న పచ్చని పటముజాజ 

నమ్మితి నాలావు నగుంబాటు నేయక 
మన్నింపుమని క్రీడి మణలం దిగువం 


తే. గరికి లంఘించు సింహంబు కరణి మెజసి 
నేండు భీష్మునిం జంపుదు నిన్నుం గాతు 
విడువు మర్దున యనుచు మద్విశిఖవృష్టిం 
దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. 


ఈ పద్యం కూడా భీష్ముడు అంపశయ్యపై నుండి శ్రీకృష్ణుని స్తుతించిన 
సందర్భంలోనిదే. 

దుర్యోధనుని పోటుమాటలతో రెచ్చిన భీష్ముడు కురుక్షేత్రంలో వేయి సూర్యుల 
తేజంతో, వీరులందరికీ సహింపరాని వాడై యుద్ధం చేస్తుండగా విజయపక్షపాతి ఐన 
శ్రీకృష్ణుడు ఆయుధాన్ని పట్టనంటూ ఇచ్చిన మాటను మరిచి, చక్రాన్ని చేతపట్టి, 
భీష్ముణ్జి చంపుతానంటూ రథాన్ని దిగుతుండగా, వద్దువద్దంటూ అర్జునుడు 
అద్దుపడినాడు. ఆ దృశ్యం మరువరానిదై భీష్ముని ఎదలో నిండుకున్నది. శ్రీహరి 
కావించిన ఆ చర్యను తన భాగ్య విశేషంగా భావిస్తూ భీష్ముడు స్తుతించినాడు. 

బిగువుగా పైకి ఎగిరి దుమికి నప్పుడు కదిలిన చెవిపోగుల కాంతి ఆకాశమంతా 
వ్యాపించగా, ఏడీ భీష్మడంటూ పరువెత్తినప్పుడు ఆ స్వామి కడుపులో ఉన్న ఇతర 
లోకాలయొక్క భారంతో ఈ లోకం చలింపగా, చక్రాన్ని చేతబట్టి వస్తూ ఉన్న వేగానికి 
పైన సింగారించిన పచ్చనిబట్ట జారుతూ ఉండగా, ఇదిచూచి అర్జునుడు అయ్యో 


డా॥ పి. యశోదారెడ్డి 47 


కృష్ణా! తాతను నీవు చంపి నమ్ముకున్న నా బలాన్ని నగుబాటు చేయకు, నామాట 
మన్నించుమంటూ వెనుకకు మరలిస్తూ ఉండగా, ఏనుగుపైకి దుమికే సింహంలా 
ప్రకాశిస్తూ ఈనాడు భీష్ముణ్ణిచంపి నిన్ను కాపాడుతాను నన్ను వదులు అంటూ, 
నేను కురిపిస్తున్న బాణపు వర్షం నుండి తొలగుతూ వచ్చే ఆ దేవుడే నాకుదిక్కు 
అంటూ నతులు చేసినాడు. 

భాగవతాన్ని చదివిన సహృదయుడెవ్వడూ ఈ పద్యాన్ని మరిచిపోడు. 
క్షణక్షణపరిణామ శీలమైన చేష్టాకృతిని ప్రదర్శింప చేసే వర్ణనా విధానం ఇది. పండిన 
తలతో, పండు బారిన అనుభవం కలిగిన భీష్ముడు శ్రీకృష్ణుని భక్తజన పక్షపాతాన్ని 
లీలగా భావిస్తూ నవ్వుకుంటూ పొందిన ధన్యత ఈ పద్యంలో గోచరిస్తుంది. 


సీ ఒక చెలికానిపై నొక చెయ్యిచాంచి వే 

టౌకచేత లీలాబ్ద మూంచువానిం 

గొప్పున కందని కొన్ని కుంతలములు 
చెక్కుల నృత్యంబు జేయువానిం 

గుజుచచుంగులు పుచ్చి కొమరారం గట్టిన 
పసిండి వన్నెలుగల పటమువానిం 

నౌదలం దిరిగిరా నలవడం జుట్టిన 
దట్టంపుం బింఛపు దండవాని 


తే. రాజితోత్సల కర్ణపూరములవాని 
మహిత పల్లవ పుష్పదామములవాని 
భువన మోహన నటవేషబూతివానిం 
గనిరి కాంతలు కన్నుల కజవుదీఅ. 


అడవిలో ఆలమందల మేపుతూ పసుల కాపరి ఐన శ్రీ కృష్ణునికి మునిపత్నులు 
అన్నము గొనివచ్చి చూచినప్పటి కృష్ణుని వర్ణనం ఈ పద్యం. 

ఒయ్యారంగా ఒక చెయ్యి ఒక జతగాడిపై వేసీ మరొక చేత్తో లీలాకమలాన్ని 
ఊపుతూ ఉన్నవాడినీ, వెండ్రుకలన్నీ కొప్పుగా తీర్చినా, కొప్పులో ఇముడని కొన్ని 
చెండు చెక్కులా నటిస్తున్న వాడినీ, బంగారు రంగులబట్టను చిన్న చింగులు విడుస్తూ 
అందంగా కట్టిన పంచెకట్టువాడినీ, నెమలి ఈకల దండను తలచుట్టూ దట్టంగా 
చుట్టినవాడినీ, చెవులకు అలంకారంగా కలువ పూవులను ధరించినవాడినీ, ఎంతో 


48 పోతన కవితాసుధ 


మేలైన చిగుళ్ళూ పువ్వులూ కలిపికట్టిన దండను మెడలో వేసుకున్న వాడినీ, 
లోకమోహనమైన నటవేషంతో ప్రకాశించే వాడినీ ఆ బ్రాహ్మణ కాంతలు తమకండ్ల 
కరువు తీరేట్లుగా చూచినారు అంటూ వర్ణించినాడు. 

ఈ సందర్భంలో కృష్ణుని వేషంలో ఏవిధమైన రాజసంకానీ ప్రాభవసంపత్తికానీ 
గోచరించదు. సహజసుందరుడైన కృష్ణుని అంగయప్టిని ఆరణ్యకాలైన అలంకారాలు 
మరింత సుందరంగా దిద్దునవి, నిజానికి ఈ కృష్ణవేషం అర్సామూర్తి ఐన ఒక 
దేవతావిగ్రహంగానే భావిస్తుంది. అమాయికలైన ఆ మునిపత్స్నులు సహజ సుందరమూ 
అనునిత్యం తమ ఆత్మల్లో నిలిపే ఈ విగ్రహాన్నే దర్శనీయంగా భావించి రమిస్తారో 
ఏమో! అందుకే పోతన శ్రీకృష్ణమూర్తిని ఈ విధంగా వర్ణించినాడు. పైగా ఆ ముని 
పత్నులు చూచింది 'భువనమోహన నటవేషభూతివాని” అంటూ వ్రాసి ఆస్రీలను 
పాపవిముక్తలనుగా ప్రకటించినాడు. కండ్లుమూసుకున్నా ధ్యానానికి అందే 
వర్ణనావిశేషం ఈ పద్యంలో ఉంది. 


మ. (శవణోదంచిత కర్ణికారములతో స్వర్ణాభ చేలంబుతో 

నవతంసాయిత కేకిపింఛకముతో నంభోజదామంబుతో 

స్వపశుండై మధురాధరామృతముచే వంశంబుం బూరింపుచు 

న్నువిదా మాధవుండాలవెంట వనమందొప్పారెడిం జూచితే 

వ్రేపల్లెలో శ్రీకృష్ణుడు పసులకాపరి ఐ లోకమోహనమైన ఆకారంతో మురళిని 
ఊదుతూ వనంలో తిరుగుతూ ఉంటే ఓ గోపిక మరో గోపికకు చూపిస్తూ 
ముచ్చటించుకున్నప్పటి పద్యం ఇది. 

ఓ సఖీ! చెవిపై అలంకరించుకున్న కొండ గోగుపూలతో, బంగారపు కాంతి 
కలిగిన పైబట్టతో, శిరోలంకారంగా అమర్చుకున్న నెమలి పింఛంతో, తామర 
పూదండతో, తనకుతానే వశుడై తన తీయని పెదవి కురిసే అమృతంతో వేణువును 
ఊదుతూ మాధవుడు ఆవుల వెంబడి వనంలో ఎట్లా ఒప్పులొలుకుతున్నాడో చూడూ! 
అంటూ చూపింది. 

నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు సహజంగానే సుందరుడు. ఆ సుందరాకృతిని 
పరిసరాలూ, ప్రకృతీ, అలంకరించుకున్న తీరూ మరింత అందంగా చేస్తూ 
లోకమోహనంగా దిద్దితీర్చినాయి. ఆ భూషణాలన్నీ ఆరణ్యకాలే ఐనా స్వచ్చతకూ, 
నాణ్యతకూ ప్రతీకలైనట్టివి. కొండగోగూ, పచ్చబట్టా, నెమలి పింఛమూ, తామర 
దండలూ - వీటివన్నెచిన్నెలకు కొదువలేదు. మాధవుడు అలంకరించుకున్న ఆభరణాలే 


డా॥ పి. యశోదారెడ్డి 49 


కాదు, సంచరిస్తున్న ప్రదేశాలు కూడా. ప్రకృతి సుందరాలైన వనప్రదేశాలు చుట్టురా 
ఆలమందలు అన్నిటిని మించి మనస్సును మరలు కొలిపే వేణుగానం. ఆ వేణువు 
తేనెలొలికే పెదవుల సాంగత్యంతో కాబోలు మరింత తీపిని వర్షించింది. ఇంతకన్నా 
హృదయ వశీకరణకు కావలసిన మందు మరేది? అందుకే స్వవశుడైన మాధవుడు 
ఆత్మారాముడై మురళిని మోయిస్తూ ఉండగా చూచి చొక్కిన గోపిక ఆ దివ్య దృశ్యాన్ని 
తన చెలికత్తెకూ చూపుతూ ఆ మధురానుభూతిని పంచింది. ఈ పద్యంలోని సొగసంతా 
శైలిలోనే ఉంది. వ్యాఖ్యానంతో పొందించే ఆనందానుభూతి కన్న స్వయంగా ఆస్వాదించి 
పొందే రసానుభవమే ఈ పద్యంలో మిన్నగా ఉంది. పాశ్చాత్యులు చెప్పే Blameless 
50/16 అనే మాటకు ఉదాహరణంగా ఈ పద్యాన్ని స్వీకరింపవచ్చు. మనమనోనేత్రాల 
ముందు ఒక్కమారు ఆ హరి సుందరరూపాన్ని దర్శింపచేయగలిగిన పద్యం ఇది. 


మ. త్రిజగన్మోహన నీలకాంతి తను వుద్దీపింపం బ్రాభాత నీ 
రజబంధు ప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల నీలాలక 
వ్రజసంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా 
విజయుంజేరెడు వన్నెలాండు మదినా వేశించు నెల్లప్పుడున్‌. 


అర్జునుడు నిర్మించిన అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసం 
ఎదురు చూస్తున్న భీష్ముడు, ఆ కాలం సమీపించగానే పరమానందంతో శ్రీకృష్ణుని 
స్తుతించినప్పటి పద్యం ఇది. భీష్ముని ఎదలో ఎప్పుడూ పూని ఉండే శ్రీహరి విజయుని 
సఖుడైన వన్నెలాడు. అందుకే ఆ వర్ణనం కూడా వన్నెచిన్నెలు కొలకరిస్తూ సాగింది. 

ముల్లోకాలనూ మోహింపజేసే నీలపుకాంతి శరీరాన్ని దీపింపజేస్తూ ఉండగా, 
ఉదయకాలపు లేతసూర్యునికాంతివంటి ఎరుపును మించిన పసుపువర్ణపు దుప్పటి 
ఆ శ్యామలాంగం పై రంజిస్తూ ఉండగా నల్లటి ముంగురుల సమూహం ముఖపద్నానికి 
మరింత సొగసును చేకూరుస్తూ ఉండగా, సేవింపదగ్గ ఆకారంతో విజృంభిస్తూ మా 
అర్జునుణ్ణి చేరవస్తున్న వన్నెకాడు నా మనస్సులో ఎప్పుడూ ఆవేశించి ఉంటాడు-అంటూ 
అన్నాడు. 

ఈ పద్యంలో పోతన లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని నీలపు దేహకాంతినీ, 
పీతాంబరాన్నీ, నీలాలగుత్తుల వంటి ముంగురులతో సుందరమైన ముఖాన్నీ ఎంతో 
సొగసుగా వర్ణించినాడు. అందుకే కురువృద్దుడైన భీష్ముడు “వన్నె'లాడు అంటూ 
గోముగా పిలుచుకున్నాడు. ఈపద్యం సగుణోపాసకులకు సూదంటురాయిగా 
పనిచేస్తుంది అనడంలో సందేహంలేదు. 


50 పోతన కవితాసుధ 


రై 


క్షాళితాఖీల కల్మష ప్రజామరనదీ 
జనకకోమలపదాబ్దములవాని 
నఖిల సంపత్మారణాపాంగలక్ష్మీ వి 
లాసిత వక్షస్థలంబువానిం 
బద్మమిత్రామిత్ర భాసిత కరుణా త 
రంగిత చారునేత్రములవాని 
భువన నిర్మాణ నైపుణభవ్య నిజజన్మ 
కారణ నాభిపంకజమువాని 


తే. సహిహితాహితశయన వాహములవాని 
సేవితామర తాపస శ్రేణివాని 
నఖిల లోకంబులకు గురుందైనవానిం 
గాంచెం బరమేష్టి కన్నుల కజవు దీఅ. 


బృందావనంలో ఆలమధ్యలో జగన్నాయకుడైన శ్రీహరిని గోపాలకుడై ఉండగా 
(బ్రహ్మచూచినప్పుడు కవి చెప్పిన పద్యం. 

జనులయొక్క సర్వదోషాలను కడిగివేసే ఆకాశగంగ పుట్టుకకు స్థానం ఐన 
మెత్తని పాదపద్మాలు కలవాణ్ణీ, తన కడగంటిచూపుల చేతనే సమస్త సంపదలను 
ప్రసాదించే లక్ష్మీదేవి విలాసంతో కాపురం ఉన్న ఎదరొమ్ము కలవాడినీ, పద్మాలకు 
శత్రువూ మి(త్రుడూ ఐన చంద్రసూర్యులతో ప్రకాశిస్తూ కరుణా తరంగితాలైన చక్కని 
కన్నులవాడినీ సమస్త ప్రపంచాన్ని నిర్మించే చాకచక్యం కలిగీ భవ్యమైన తన జన్మకే 
కారణం ఐన బొడ్డుతామర కలిగినవాడినీ, పాములకు ప్రియుడూ, విరోధి ఐన 
ఆదిశేషుణ్ణీ, గరుత్మంతుణ్ణి పాన్పుగా, వాహనంగా ఉన్నవాడినీ, తాపససమూహంతోనూ 
దేవతాబృందంతోనూ సేవింపబడేవాడినీ, సకలజగాలకు తండ్రి ఐనవాడినీ కన్నుల 
కరువు అంతా తీరేటట్లుగా బ్రహ్మకృష్ణుణ్సీ చూచినాడు అంటూ వర్ణించినాడు. 

ఈ పద్యంలో పోతన శ్రీహరి సర్వాంగాలకు అమితమైన ప్రాభవాన్ని 
కలిగించినాడు. హరిపాదం నుండి గంగ పుట్టడం, ఎదలో లక్ష్మినివాసం చేయడం, 
బ్రహ్మపుట్టుకకు కారణమైన నాభికమలం ఉండడం ఇవన్నీ విశేషాలే. అయితే ఈ 
విశేషణ రూపాలైన విశేషాలను పావనతరంగాలుగా వర్ణించి వాటిని మరింత 
విశిష్టాలుగా భాసింపచేసినాడు. గంగానది అంటే సామాన్యమైంది కాదు, అది 


డా॥ పి. యశోదారెడ్డి 51 


సర్వలోకాల పాపాలను కడిగివేస్తుంది. మరి అంతటి గంగస్వామి పాదకమలం నుండి 
పుట్టిందీ అంటే ఆపాదం ఎంత మహిమోపేతమైందో చెప్పకే చెప్పినటైంది. అట్లే 
వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి సామాన్యురాలైందికాదు ఆమె కడగంటచూచింది అంటేనే 
సంపదలు వర్షిస్తాయి. అటువంటి కలుముల టెంకిని ఎదలో నిల్పుకున్న హరి ఎంతటి 
ప్రభువోకదా! విష్ణునాభినుండి పుట్టిన బ్రహ్మయ్య ఏం తక్కువవాడా? అసలు 
సృష్టిరచనకు కారణం ఆయనేకదా! ఇంకొకవిశేషం, ప్రకృతిలో పరస్పరం విరోధంతో 
జీవించే జీవులూ జడపదార్జాలు అన్నీ స్వామిసేవలో వైరుధ్యాన్ని విడిచి సహజీవనం 
చేస్తున్నట్లుగా చిత్రించడం. ఈ విధమైన భావసరళికి శ్రీకారం చుట్టినవాడు 
నాచనసోమనాథుడైనా ఆభావాన్ని తన సొంతం చేసుకోగలిగిన మాటపొందిక పోతనలో 
చూడవచ్చు. 

ఈ పద్యంలో పోతన భగవానుడైన విష్ణువుకు ఉండవలసిన విభూతులను 
సర్వాంగ సుందరంగా వర్ణిస్తూ, ఆ స్వామి కండ్లలో కరుణాతరంగితమైన చారుత్వాన్ని 
ప్రతిష్టించీ లోకగురువుగా తీర్మానించడం ఎంతో హర్షదాయకంగా ఉంది. 


క. పాపాత్ముల పాపములం 
బాపంగా నోపునట్టి పద్మాక్లునిపైం 
బాపము గలదని నొడివిన 
పాపాత్ముని పాపమునకుం బారము గలదే. 


ప్రతిదినం నూరుచారువుల బంగారాన్ని ఇచ్చే శ్యమంతకమణికోసం శ్రీకృష్ణుడే 
తన తమ్ముడైన ప్రసేనుణ్ణి చంపినాడంటూ సత్రాజిత్తు సంశయించినాడు. అది తెలిసిన 
శ్రీకృష్ణుడు అతి ప్రయాసంతో శ్యమంతకమణి జాడపట్టీ జాంబవంతునితో పోరాడీ 
ఆమణిని తీసుకొనివచ్చి సత్రాజిత్తుకు ఇచ్చినప్పుడు సత్రాజిత్తు తన కన్యామణితోపాటు 
మణిని ధారపోస్తూ చెప్పినప్పటి పద్యం ఇది. 

పాపాత్ముల పాపాలను తొలగించే సమర్ధుడైన పద్మనేత్రుని మీద పాపాన్ని 
శంకించి నిందపెట్టిన పాపాత్ముని పాపానికి హద్దువముందీ అంటూ వాపోయినాడు. 

పద్మనేత్రుడైన శ్రీహరి లోకుల పాపాలన్నిటినీ పోగొట్టే సమర్ధుడు. “మామేకం 
శరణం ప్రజ” 'సర్వపాపేభ్యో మోక్షయిష్యామి” అంటూ సాక్షాత్తు శ్రీకృష్ణుడే 
బోధించినాడు. అట్టి కరుణామయునిపైనే శ్యమంతకమణిని అపహరించినాడనే 


52 పోతన కవితాసుధ 


దోషాన్ని మోపినాడు. లేని నింద మోపడం మహానేరం, అదైనా ఎవరో సామాన్యవ్యక్తిపై 
కాదు, సర్వజనుల పాపాలను దూరంచేసే దయాంభోరాశిపైన. కాబట్టే ఆ పాపాత్ముని 
పాపానికి మేరలులేవు అంటూ తన్నుతాను నిందించుకుని, పాపానివారణం కోసం 
గుణరత్నం ఐన సత్యభామామణిని ధారపోసి పాదాలు కడిగి పాపవిముక్తుడైనాడేమో 
సత్రాజిత్తు. 

ఈ పద్యంలో పోతన శ్రీకృష్ణుడే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అనే భావాన్నే 
ధ్వనింపజేసినాడు. 


క. _ వెన్నుని కోకమటథి విషమగు 
చన్నిచ్చిన బాలహంత్రి చనెనంట దివికిన్‌ 
వెన్నుని గని పెంచుచుం దన 
చన్నిచ్చిన సతికి మటియు జన్మము గలదే. 


శ్రీకృష్ణునికి కంసుని ఆదేశంతో విషమిళితమైన చన్నిచ్చి పూతన కృష్ణునిచేతనే 
ప్రాణాలను పోగొట్టుకుంది. అట్లా మృతిని పొందీ స్వామిలోనే లీనమైన పూతన 
సుకృతాన్ని ఆధారంగా, శ్రీకృష్ణుని కనిపెంచేవారి భాగ్యవిశేషాన్ని ప్రశంసిస్తూ చెప్పిన 
పద్యం. 

శ్రీహరికి ఒక్కసారి విషంతో నిండిన చన్నిచ్చీ బాలఘాతినిఐన పూతన స్వర్గానికే 
వెళ్లగలిగిందటా! మరి ఆ హరినే కనీ, పెంచుతూ తన చనుగుడుపుతున్న పుణ్యవతికి 
మళ్లీ జన్మ అంటూ ఉంటుందా? ఉండదంటూ స్థిరపరిచినాడు పోతన. 

పూతన కంసుని అనుచర వర్గంలోది. ఇది పసిపిల్లలను చంపేరాక్షసి. 
పిల్లలకుసోకే బాలరోగాలకు ఇది మారుపేరు. కంసుని పంపున ఇది సుందరాకారంతో 
వ్రేపల్లెకు వచ్చీ చిన్నికృష్ణయ్యకు విషం నింపుకున్న తన చన్నిచ్చింది. శ్రీకృష్ణుడు 
గుక్కు గుక్కంటూ ఆ విషపుపాలతోసహా దాని ప్రాణాలనే పీల్చినాడు. కొండవంటిదాని 
కళేబరాన్ని కాల్చుతున్నప్పుడు సుగంధ పరిమళం క్రమ్ముకున్నది. అది శ్రీహరి 
ముఖస్పర్భవల్ల సర్వకల్మషాలు హరింపగా పవిత్రీకృతమైన దాని భాగ్యవిశేషం. అందుకే 
ఆ క్రూరాత్మ దివి చేరింది. ఈ విశేషాన్ని ఆధారంగా గ్రహిస్తూ సాక్షాత్తు ఆ శ్రీహరినే 
కనీ పెంచి చన్నిచ్చే సౌభాగ్యానికి నోచుకున్న సుకృతాత్మ ఐన స్తీకి మళ్లా జన్మ 
ఉండదంటూ నిర్ధారించి చెప్పడం జరిగింది. 


డా॥ పి. యశోదారెడ్డి 53 


క. విషధరరిపు గమనునికివి 
విషగళసఖునికి విషశయనునికిన్‌ 
విషభవభవ జనకునికిని 
విషకుచచనువిషముం గొనుట విషమే తలంపన్‌. 


కంసుని పంపున కృష్ణునికి విషపు చన్నిచ్చి చంపడానికి వ్రేపల్లెకు వచ్చిన 
పూతన తన విషపు పాలు కృష్ణునికిచ్చి తానే చచ్చిన సందర్భంలో చెప్పిన పద్యం 
ఇది. 

విషాన్నినింపుకున్న పాపజాతికి శత్రువైన గరుత్మంతుని వాహనంగా కలవానికీ, 
గళంలో విషాన్ని నిలిపిన శివుని స్నేహితునికీ, ఆదిశేషుడే పడకగా కలవానికీ, 
నీటపుట్టిన కమలాన్ని జన్మ స్థానంగా కలిగిన బ్రహ్మకు తండ్రి ఐనవానికీ, విషకుచ 
ఐన పూతన చంటివిషాన్ని త్రాగడం ఆలోచించిచూస్తే విషమౌతుందా? విషంతో 
పుట్టి విషంతో పెరుగుతున్నవాడికి చన్నుపాలలో కొద్దిపాటి కలిసిన విషం 
విషమిస్తుందా? రాళ్లు జీర్ణించుకునేవాడికీ అప్పడాలేమూల- అన్నట్లుగా ఉంది. 

ఈ పద్యంలో పోతన విషశబ్దాన్ని అనుప్రాణితంచేస్తూ అనుప్రాసయుతమైన 
శబ్బాలంకారాన్ని పొదిగిస్తూ చెవికి ఇంపును చేకూర్చినాడు. మూడవపాదంలో విషశబ్దం 
శ్రేషవల్ల శ్లేషానుప్రాణితం ఐంది. ఒక చిన్న కందపద్యంలో శబ్దపు చమత్మారాన్ని 
చూపినా అర్థపులోతు తగ్గలేదు. 

ఈ పద్యంలో పోతన శ్రీకృష్ణునికి గరుడవాహనత్వాన్ని శివసఖ్యాన్ని 
బ్రహ్మజనకత్వాన్ని సూచిస్తూ ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి అనే భావాన్నే ధ్వనింప 
చేసినాడు. 


సీ వీండంటే! రక్కసి విగతజీవగం జన్నుం 

బాలు ద్రావిన మేటి బాలకుండు 

వీండంటే! నందుని వెలందికి జగమెల్ల 
ముఖమందుం జూపిన ముద్దులాండు 

వీండంటే! మందలో వెన్నలు దొంగిలి 
దర్శించి మెక్కినందాపరీడు 

వీండంటే! యెలయించి వ్రేతలమానంబు 
చూఅలాడిన లోక సుందరుండు. 


54 పోతన కవితాసుధ 


తే. వీండు లేకున్న పుర మటవీస్థలంబు 
వీనిం బొందని జన్మంబు విగతఫలము 
వీనిం బలుకని వచనంబు విహగరుతము 
వీనిం జూడని చూడ్కులు వృథలు వృథలు. 


మధురానగరికాంతలు శ్రీకృష్ణుడు మధురానగరికి వచ్చినప్పుడు మేడల 
మిద్దెలపైనుండీ ఆకృష్ణుణ్ణి చూస్తూ పరస్పరం సంభాషించుకొనినప్పటి పద్యం. 

వీడేనా! రాక్షసి ప్రాణాలు పోగొట్టుకునేట్లు పాలన్నీ తాగిన ఆ గడుసు పిల్లవాడూ? 
వీడేనా నందపత్ని యశోదకు జగాన్నంతటినీ తన ముఖంలో చూపిన ముద్దులయ్య? 
వీడేనా ఆలమందల్లో వెన్నలన్నీ దొంగిలించి మెక్కిన దొంగ? వీడేనా గొల్లభామలందరి 
నీ మరిగించుకుని వారి మానాలను దోచుకున్న చక్క్మనయ్య? వీడు లేకుంటే 
నగరమైనాసరే అది అరణ్యమే! వీడిని పొందలేని జన్మం వ్యర్థం, వీడిని పొగడనిమాట 
అర్థంలేని పిట్టకూత, వీడిని చూడని చూపులు వ్యర్థం వ్యర్థం అంటూ ముచ్చటించు 
కున్నారు. 

వీడటే! అంటూ ప్రారంభించిన ఈ సీసపద్యపు ఎత్తుగడ ఎంతో సుందరంగా 
ఉంది. పోతన శైలీరమ్యతకు ఈ పద్యం ఒక నిదర్శనం. సీసపద్యంలో ద్విప్రాసను 
ప్రవేశపెట్టి పద్యానికి శబ్బచమత్మారాన్ని కలిగించినాడు. అంతేకాదు; ఆ నాల్లుపాదాలల్లో 
శ్రీకృష్ణలీలలుగా ప్రసిద్ధికెక్కిన పూతన సంహారమూ, మన్ను తిని లేదంటూ తెరచిన 
తననోట గోపాంగనకు విశ్వరూపాన్ని దర్శింపచేయడమూ, గొల్లపల్లెలో పాలు వెన్నలు 
దొంగలిస్తూ లీలసల్పడమూ గోపికలను తన వైపుకు ఆకర్షిస్తూ వారి మానాలు 
దోచుకోవడం మొదలైన సంఘటనలను కథలుగా ఆ స్రీలు చెప్పుకున్నట్లు పొందు 
పరచినాడు. 

తరువాతి ఎత్తుగీతిలో అంతటి శ్రీకృష్ణుడే లేనినాడు జన్మేవృథా అంటూ 
నిర్ణయించుకున్నారు. ఆస్రీల దృష్టిలో ఆ కృష్ణుని పొందగనుటే జన్మకుసాఫల్యం. 
అతని గూర్చిపలుకుటే అర్ధవంతమైన మాట, అతని చూచుటే చూపుగన్న ఫలం-అంటూ 
ఎంతో ఆర్ధమైన మనస్సులతో అనురాగాన్ని చిందిస్తూ భక్తిలో మునిగినట్లు పోతన 
ఈ పద్యంలో వ్యక్తపరచినాడు. 


సీ. కాంచన రత్నసంఘటిత సౌధంబులే 
మా కుటీరంబులు మాధవునకు 


డా॥ పి. యశోదారెడ్డి 55 


వివిధ నరేంద్ర సేవిత రాజధానియే 

మా పల్లె యదువంశ మండనునకు 
సురభిపాదప లతా శోభితారామమే 

మా యరణ్యము సింహమధ్యమునకు 
కమనీయలక్షణ గజ తురంగంబులే 

మా ధేనువులు కంసమర్దనునకు 


రూప విభ్రమ నైపుణ్య రూఢలైన 

మగువలమె మేము మన్మథమన్మథునకు 

నేల చింతించు మము గృంష్టుండేల తలంచుం 
బృథివి నధిపులు నూతన ప్రియులుగారె! 


కంసుడు ఆహ్వానింపగా కృష్ణుడు బలరామునితో గలసి మధురా నగరానికి 
పోయి ఎంతకూ రాకపోగా ఆ కృష్ణవిరహాన్ని సహింపని గోపికలు ప్రణయకోపంతో 
ఈర్యామానలై కృష్ణునిపై నిష్టూరాలు పలికి నప్పటి పద్యం ఇది. 

ఆ కృష్ణుడు మమ్ములను ఎందుకు తలుస్తాడూ, మాగూర్చి ఎందుకు 
ఆలోచిస్తాడు? మేలిరత్నాలు పొదిగిన బంగారపుమేడలా ఆ మాధవునికి మావూరి 
గుడిసెలు? ఆ యదుకులాభరణానికి మా పల్లె ఏదో అనేక రాజేంద్రులు సేవిస్తూ 
ఉండే రాజధానీ నగరమా? సింహ మధ్యముడైన ఆ హరికి మా అడవి ఏదో సువాసనలు 
వెదచల్లే చెట్లూతీగలూ అలంకరించిన ఉద్యానవనమా? కంసుణ్సి మర్దించిన ఆ 
కృష్ణయ్యకు మా ఆవులు ఏవో ఒప్పైన లక్షణాలున్న ఏనుగులూ గుర్రాలా? మన్మథ 
మన్మథుడైన హరికి మేమేమి చక్మదనమూ ఒయ్యారమూ వొడుపూ తెలిసిన జాణలమా? 
ఆయనకు మా సంగతి ఎందుకూ? ఎటైనా ప్రభువులు నిత్యనూతన ప్రియులు కదా! 
అంటూ దూరినారు. 

అమాయికలైన గోపికలు పురుషోత్తముడైన శ్రీకృష్ణుని సాధారణ పురుషునిగా 
భావిస్తూ తమ ఊరికన్నా వైభోవోపేతమైన మధురానగరమూ, తమ అడవికన్నా 
సుందరమైన ఉద్యానాలూ, తమ కుటీరంకన్నా విలువైన భవనాలూ, తమ ఆలమందల 
కన్నా ఉత్తమాలైన వాహనాలూ, తమకన్నా చక్కని వారైన స్రీలూ కృష్ణహృదయాన్ని 
ఆచుకుని తమను మరపింపచేసినాయి అంటూ భావించినారు. కాని వారు పలికిన 
తీరులోనే కాకుధ్వని నిక్షిప్తమై మధురానగరుకన్న నిసర్గమధురమైన తమ పరిసరాలూ 


56 పోతన కవితాసుధ 


తామే మెరుగనే భావాన్ని తోపింపజేస్తుంది. ఇందులో ఒకవిధమైన ఆక్షేపం కూడా 
ఉంది. కృష్ణుడు ఇంతవరకు పుట్టి పెరిగింది గోకులంలోనే. ఆయన అనుభవించిన 
సర్వసుఖసంతోషాలన్నీ ఆలమందల్లో గోపగోపీబృందంలోనే. అటువంటి కృష్ణుడు 
ఇప్పుడు కొత్తగా రాజధానికి పోయినాడు. ఆ నగరంలో ఉండే విశేషాలన్నిటికీ మరిగి 
పాతను మరచినాడు-అంటూ కృష్ణుడు చేయరాని అసాధారణమైన పనిని తడువుతూ 
దాన్ని సమర్ధిస్తున్నట్లుగా గోపికలు “బృథివి నధిపులు నూతన ప్రియులుగారే' అనే 
సాధారణ ధర్మాన్ని పేర్కొన్నారు. ఈ విధానం సాధారణంగా కాళిదాస కృత శృంగార 
శాకుంతలంలో కానవస్తుంది. 


క. సంగడిందిరిగెడు శంభుండు 
నంగా శ్రయమైన సిరియు నాత్మజుందై యు 
ప్పొంగెడు పద్మజుడును గో 
పాంగనక్రియం గరుణ వడయ రఖిలేశ్వరుచేన్‌. 


యశోద చేత కట్టుపడ్డ శ్రీకృష్ణుని పోకడను పురస్కరించుకొని ప్రకటించిన 
భావం ఇది. 

జతగా తిరిగే శంకరుడూ, ఎదను ఆశ్రయించిన లక్ష్మీదేవీ, కుమారుడై 
ఆనందించే బ్రహ్మ-వీరెవ్వరూ గోపస్తీ ఐన యశోద వలె సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని 
దయావిశేషాన్ని పొందలేదు-అంటూ పోతన వర్ణించినాడు. 

హరిహరులెప్పుడూ సంగడి కాండ్రే అంటే స్నేహితులే! అట్లే లక్ష్మీదేవి హరిప్రియ 
ఐ ఆయన వక్షస్థలంలోనే కాపురాన్ని ఏర్పరచుకున్నది. పద్మసంభవుడైన [బ్రహ్మ 
నారాయణుని నాభి కమలంలో నుండి పుట్టిన కారణంతో శ్రీహరికి కొడుకైనాడు. 
నిజానికి స్నేహితుడైన శంకరునికీ, భార్యయైన లక్ష్మీదేవికీ, కొడుకైన బ్రహ్మకు స్వాధీనుడై 
ఉండవలసిందే కాని నారాయణుడు అట్లా కాలేదు, వారికి ఎప్పుడూ చిక్కీ చిక్కనట్లే 
ఉన్నాడు. కాని గోపాంగనను అనుగ్రహిస్తు ఆమెచేత రోటికే కట్టుపడ్డాడు. ఆ 
మహానుభాగ ఎంత పుణ్యాత్మురాలో! అందుకే నందగోపుని భార్యయైన యశోదతో 
సమానంగా స్నేహితుడైన శివుడు కానీ, భార్య ఐన శ్రీదేవి కానీ, కొడుకైన బ్రహ్మకానీ 
శ్రీహరి కరుణకు పాత్రులు కాలేకపోయినారంటూ పోతన స్పష్టం చేసినాడు. 

నారాయణుని మనస్సును దోచుకుని నిలువరించడం కేవలం భక్తిచేతనే 
సాధ్యంకానీ తదితరాలచేత సాధ్యం కాదంటూ స్పష్టపరచినాడు. ఆ భక్తి కూడా ఇతరాన్ని 


డా॥ పి. యశోదారెడ్డి 57 


ఎరుగని పరమ (పేమ రూపంలో ఉన్నప్పుడే సాధ్యం. ఆ అనురాగరసాన్ని రంగరించి 
పోసే తల్లి యశోద. అందుకే ఆమెకు శ్రీహరి కొడుకై నట్టింట నడయాడినాడు. 


సీ. ఆసక్తి కృష్ణముఖావలోకన మంద 

హరిపాద సేవన మంద చింత 

వెజపు నారాయణ విముఖ కార్యము లంద 
పారవశ్యము విష్ణుభక్తియందు 

బాష్ప నిర్గతి చక్రి పద్యసంస్తుతు లందు 
పక్షపాతము శారి భక్తులంద 

లేమి గోవిందాన్య లీలాచరణ మంద 
శమము గోవింద పూజనములంద 


తే. బంధమచ్యుతేతర దుష్ట పథములంద 
జ్వరము మాధవ విరహిత క్షణములంద 
మత్సరము లీశు కైంకర్య మతములంద 
నరవరోత్తమ ! వినుము తన్నాగరులకు. 


శ్రీకృష్ణుడు మధురాపురిని ప్రవేశించిననాటి గోలె ఆపుర వాసులందరికీ 
శ్రీకృష్ణుడే సర్వంగా, ఆయన వినా మరి వేరే ఎరుగక జీవితాలను గడుపుతుండినారు- 
అంటూ చెప్పే సందర్భంలోది ఈ పద్యం. 

మధురానగర వాసులందరికీ ఎప్పుడూ శ్రీకృష్ణునిముఖాన్ని చూడడంలోనే 
అపేక్ష వారికి చింత ఎప్పుడూ ఆహరి పాదాలను సేవించడం లోనే. నారాయణునికి 
ఇష్టం లేని పనులంటేనే భయం. వారు స్వాధీనం తప్పుతూ పరవశులయ్యేది కేవలం 
విష్ణు భక్తితో మాత్రమే. వారు శ్రీహరి స్తోత్ర పద్యాలను చదువుతున్నప్పుడు మాత్రమే 
భక్యావేశంతో కన్నీళ్ళు కారుస్తారు. వారికి పక్షపాతం అనేది వుంటే కేవలం అది 
విష్ణుభక్తుల ఎడలనే ఉంటుంది. కొరత అనేది వారికి లేదు. ఆ వెలితి కేవలం గోవిందుని 
కన్నా వేరైన ఇతర లీలాచరణంలోనే కలుగుతుంది. వెన్నుని పూజించడంలోనే వారికి 
శాంతి లభిస్తుంది. వారు బంధ విముక్తులు; అచ్యుతుడైన హరిని విడిచి ఇతరాలైన 
చెడుమార్గాలల్లో ప్రవర్తించడమే వారికి బంధం. మాధవుడులేని ఒక్క క్షణం వారికి 
జ్వరం వచ్చినంత పని మాత్సర్యం అనేది వారికి అసలేలేదు. ఒకవేళ ఉంటే అది ఆ 
విష్ణు సేవా విషయంలోనే. విను ప్రభూ-అంటూ భాగవత పౌరాణికుడు వినిపించాడు. 


58 పోతన కవితాసుధ 


ఈ పద్యంలో పోతన సర్వోపాధి వినిర్ముక్తమైన నిర్మభక్తి స్వరూపాన్ని 
ప్రవేశపెట్టినాడు. అట్లే “యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతే సా హానికి” 
అంటూ చెప్పిన లింగపురాణ రీతిని గూడ చొప్పించి శాండిల్య మతానుసారంగా 
పరమానురక్తి రూపమైన ఒక విశిష్టమైన భజనాన్ని ఈ నాగరికుల్లో పొందించినాడు. 
అంతేకాదు; బాణుని కాదంబరీ గద్యకావ్య ప్రక్రియలను సంతరించుకొని తన పద్యానికి 
మెరుగులు దిద్దుకొన్నాడు. ఇక అర్థవిశేషానికి వచ్చినప్పుడు ఆ నగరవాసుల్లో విష్ణు 
గుణకీర్తనలను విన్నప్పుడు నిజమైన భక్తుడు పొందే తన్మయత్వాన్ని హర్ష రోమాంచ, 
అ(శ్రువిమోచనాదులనూ చెప్పినాడు. అంతే కాకుండా హరికృపా విశేషం చేత ఆ 
నాగరకులు అరిషడ్వర్గాలకు అతీతులై దారిద్ర్యము, జ్వరాది వ్యాధులు, ప్రాపంచిక 
సంబంధాలు లేక సర్వకాల సర్వావస్థలల్లో హరి చింతాసక్తులై ఆనందంతో ఉన్నారంటూ 
తెలిపినాడు. 


సీ. అంభోజనాభున కంభోజనేత్రున 
కంభోజనిలయా సమన్వితునకు 
నంభోజపదున కనంతశక్తికి వాసు 
దేవునకును దేవదేవునకును 
భక్తులు గోరిన భంగి నే రూపైనం 
బొందువానికి నాదిపురుషనకును 
నఖీల నిదానమై యాపూర్ణవిజ్ఞాన 
మైనవానికి 6 బరమాత్మునకును 


ఆ. ధాతం గన్న మేటి తండ్రికి నజునికి 
నీకు వందనంబు నే నొనర్హు 
నఖిల భూతరూప ! నిరుపమ ! ఈశ! ప 
రాపరాత్మ మహిత ! యమిత చరిత ! 
మునికోటి కోర్కె తీర్చ శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించిన తరువాత. ఆ 
నరకాసురుని తల్లి భూదేవి సాకారంతో శ్రీకృష్ణుని ఎదుటనిలుస్తూ తొల్లి ఆదివరాహ 
మూర్తి ఐ జలాల నుండి తన్ను ఉద్ధరిస్తూ అనుగ్రహించినప్పుడు పుట్టినవాడు ఈ 
నరకుడంటూ తెలియజేస్తూ స్తుతించినప్పటి పద్యం ఇది. 


డా॥ పి. యశోదారెడ్డి 59 


బొడ్డు తామర కలవాడికీ, పద్మనేత్రుడైనవాడికీ, పద్మంలో వసించే లక్ష్మీదేవితో 
కూడిన వాడికీ, పద్మాల వంటి పాదాలు కలవాడికీ, వసుదేవుని కుమారుడైన కృష్ణుడికీ, 
దేవదేవుడైన వాడికీ, భక్తులు ఏ రూపాన్ని కోరితే ఆ రూపంలో వెలిసేవాడికీ, 
ఆదిపురుషుడైన వాడికీ, ఈ సమస్త సృష్టికి కారణభూతుడైన వాడికీ, సంపూర్ణ విజ్ఞాన 
రూపుడైన వాడికీ, పరమాత్మునికీ, బ్రహ్మనే కన్న గొప్ప తండ్రికీ, పుట్టుకలేని వాడవైన 
నీకు నేను నమస్కరిస్తున్నాను. ఓసాటిలేని వాడా! సమస్త భూతరూపా! ఈశ్వరా! 
అమితచరితా ! అంటూ ప్రార్థించింది. సర్వజనీనమూ సర్వకాలీనమూ ఐన ఈ పద్యం 
నిత్యస్తోత్ర రూపకంగా పరించుకోదగింది. ఈపద్యంలో “వాసుదేవునకు” 'దేవదేవునకు” 
అనే పదాలు చొప్పించి పోతన శ్రీకృష్ణుడు పాణినికాలం నాటికి పూర్వమే “వాసుదేవుడు” 
అనే పేరుతో ప్రసిద్దుడై పూజలందుకున్న విధానాన్ని జ్ఞప్తికి చేస్తూ మన సంస్కృతిలో 
కాలూనిన వ్యూహ సిద్దాంతానికి సంకేతం చూపినాడు. పోతన దృష్టిలో శ్రీకృష్ణుడే 
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అందుకే హరిని అంభోజనాభుడన్నాడు. ఆ నాభికమలం 
నుండే బ్రహ్మ పుట్టినాడు. ఈ హరి అంభోజనిలయను కూడినాడు. ఈయన పరబ్రహ్మ 

ఈ పరబ్రహ్మ యొక్క ఆద్యవతారమే పురుషుడు అనే నమ్మకం మనలో 
ఉంది. ఈ పురుషుడే సకల చరాచర జగుత్తకు కారణుడు, ఆ పూర్ణమైన విజ్ఞానంతో 
ప్రకాశించేవాడు అనే తత్త్వరహస్యాలన్నీ ఈ పద్యంలో చొప్పించినాడు. 


కం. అనుదిన సంతోషణములు 
జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్‌ 
తనయుల సంభాషణములు 
జనకులకుం గర్భ్ణయుగళ సద్భ్ఫూషణముల్‌. 


హిరణ్యకశిపుడు తన మహా సౌధంలో కూర్చుండీ చేరవచ్చిన కొడుకును 
వాత్సల్యంతో పిలుస్తూ కొడుకు మాటలు వినవలె అనే ఉత్మంఠతో భావించిన విధానం 
ఈ పద్యం. 

తండ్రులకు తమ బిడ్డల మాటలు దినదినం సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. 
(శ్రమనూ, భాధనూ, దుఃఖాన్నీ ఉపశమింపచేస్తూ ఉంటాయి. వారి ఆ మాటలు చెవులకు 
మంచి అలంకారాలుగా ఉంటాయి. 

పసిపిల్లల మాటలు తండ్రులకు కర్ణాభరణాలై వినే వేడుకను పుటిస్తున్నట్లుగానే 
ఈ పద్యంలో అంత్యప్రాసగా కూర్చిన “తోషణములు,” శోషణములు), 'భాషణములు, 


60 పోతన కవితాసుధ 


“భూషణములు” అనే పదాలు పాఠకుల చెవికి ఇంపును కలిగిస్తున్నాయి. అన్ని 
సుఖాలకన్నా కన్న కొడుకు శరీరాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగే సుఖం 
గొప్పది అన్నారు పెద్దలు. అట్లే పోతన కూడా చిన్నయ్యల ముద్దుపలుకులు వారిని 
కన్నయ్యల చెవులకు మంచి ఆభరణ మాత్రాలేకాదూ, ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి 
అనే బుద్ధినే పుట్టిస్తాయి. సంసారులకు సాధారణంగా ఎదురయ్యే అలసటా, చికాకూ, 
దుఃఖమూ మొదలైన ఇబ్బందులను పోగొడుతూ ఎల్లవేళలా ఈ లొక్కు పలుకులు 
సంతోషాన్నే కలిగిస్తాయి అంటూ చెప్పినాడు. నిజానికి ధనరాశులు గుమ్మరించి కానీ, 
శాస్తాదుల వల్లకానీ, మందులవల్లకానీ నిసర్గమైన బాధోపశాంతిని పొందలేము. 
తాత్మాలికంగానైనా సరే అద్దం వంటి మసిబారని మనస్సున్న పసిపిల్లల వచ్చిరాని 
మాటలు అలసిన శరీరానికీ, అంతకన్నా అలసి వేడెక్కిన కన్నవారి మనస్సుకూ 
గంధపుపూత వలె పండువెన్నెలవలె చల్లగా చేస్తాయి. అంతేకాదు అవి రెండు చెవులకూ 
పెట్టకే పెట్టని సొమ్ములై ఆనందాన్ని కలిగిస్తాయి అంటూ తమ సంతానంవల్ల కలిగే 
సుఖాన్ని పోతన లోకానికి మరొక్కసారి గుర్తుకు తెచ్చినాడు. 


మ. హరి సాధింతు హరిన్‌ గ్రసింతు హరిం బ్రాణాంతంబు నొందింతుం దా 
హరికిన్‌ వైరినటంచు వీండు పటురోషాయత్తు(డై యెప్పుడున్‌ 
దిరుగుం ట్రువ్వడు నోరు ప్రీలి పడదున్‌ దేహంబు దాహంబుతో 
నరకావాసము నొందండే (క్రియ జగన్నాథుం బ్రవేశించెనో. 


శిశుపాలుడు శ్రీహరిని నిందించి ఆ హరి చక్రధారతో తెగిపడి తిరిగీ 
తేజోరూపంతో హరినే ప్రవేశించడం చూస్తూ ఆశ్చర్యంతో ధర్మరాజు ఆ సభలో ఉన్న 
నారధుణ్సి ప్రశ్నించిన సందర్భంలో చెప్పింది ఈ పద్యం. 

నేను హరిని సాధించి తీరుతానూ, హరిని మింగుతానూ, హరిని చంపుతానూ, 
హరికి నేను విరోధినీ అంటూ ఈ శిశుపాలుడు మహాకోపంతో కూడిన చిత్తం కలవాడై 
ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతటి పాపానికి ఒడికట్టిన వీడి నోరెందుకు పురుగుల 
పాలుకాదూ, శరీరం ఎందుకు చీలిపడదూ, బాధతో వీడు నరకడంలో ఎందుకు 
'మగ్గడూ? మరేవిధంగా తాను పగపెట్టుకున్న ఆ జగన్నాథుని చేరినాడూ? అంటూ 
విచిత్రమైన ఆ పరిణామానికి ఆశ్చర్యాన్నీ సంశయాన్నీ వ్యక్తపరిచినాడు ధర్మరాజు. 

ఈ పద్యంలో సాధారణంగా గ్రామీణాలైన తిట్లన్నిటినీ ప్రవేశ పెట్టినాడు పోతన. 
కానీ ఆ మాటలు పొదిగిన తీరుమాత్రం వాటిలో ఉన్న ఘాటును పైకి అంతగా 


డా॥ పి. యశోదారెడ్డి 61 


కనిపించనీయడం లేదు. సామాన్యంగా ఒకడు తన పగవాడి ప్రసక్తి వచ్చినప్పుడల్లా 
వాణ్ణి చూడు ఏంజేస్తానో, నరకుతాను, కోసిపోగులేస్తాను, పొడుస్తాను అంటూ బీరాలు 
పలుకుతాడు. అట్లే ఆ ఎదురివాడు వీడినోట్లో మల్లెలు అంటే పురుగులువడ, వీడు 
కూలిపడ, ఎంతపాపం అమ్మా! వాడేం కట్టుకపోతడు, నరకానపడి కుములాడు అంటూ 
శాపనార్థాలు పల్ముతారు. జనవ్యవహారంలో బాగానాటుకున్న ఈ తీరును పోతన్న 
బాగా ఆకళించుకొని ఆ ప్రయోగాలన్నీ జనం విష్ణుద్వేషులను గూర్చి పలుకుతున్నట్లుగా 
ప్రదర్శించినాడు. ఈ మాటలు సామాన్యజనానీకంకాక ధర్మస్వరూపమైన ధర్మరాజే 
పలకడం చూస్తే పోతనకు విష్ణువు ఎడల ఉన్న అశేషమైన అనురాగం గోచరిస్తుంది. 


సీ తనయందు నఖిల భూతములందు నొకభంగి 
సహహితత్వంబున జరుగువాండు 
పెద్దల బొడగన్న భృత్యుని కైవడి 
చేరి నమస్క లకుల్‌ సేయుంవాడు 
కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన 
మాతృభావన సేసి మరలువాండు 
తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను 
దీనులంగావం జింతించువాండు 


లే. సములయెడ సోదరస్థితి జరుపువాండు 
దైవతములంచు గురువులం దలంచువాండు 
లీలలందును బొంకులు లేనివాండు 
లలిత మర్యాదుందడైన ప్రహ్హాదుండధిప. 


ప్రహాదచరిత్ర ప్రారంభంలో పోతనామాత్యుడు ప్రహ్లాదుని గుణగనాలను వర్ణిస్తూ 
చెప్పిన పద్యం ఇది. 

తనకు ఏవిధంగా మంచి జరుగాలని వ్యక్తికోరుకుంటాడో ఆవిధంగానే 
సకలభూతకోటికి కూడా ఒకేవిధమైన శుభం కలుగవలెనంటూ, అన్ని ప్రాణులందూ 
సమానమైన హితబుద్ధితో ప్రవర్తించేవాడూ, పెద్దవారిని చూడగానే ఒక సేవకునివలె 
వారిని సమీపిస్తూ చేతులు జోడించేవాడూ, తన దృష్టికి ఇతర స్ర్తీలు విషయంగా 
మారినప్పుడు అంటే పరస్తీలు అడ్డువచ్చినప్పుడు మాతృభావంతో చూస్తూ 
తప్పుకునేవాడూ, తల్లిదండ్రులను పోషించినట్లుగా ధర్మవాత్సల్యంతో దీనులను 


62 పోతన కవితాసుధ 


ఎట్లాకాపాడవలెనంటూ ఆలోచించేవాడూ, సరిసమానులనూ, సమవయస్ములనూ 
సోదరభావంతో చూచేవాడూ, గురువులను సాక్షాత్తు దేవతలుగా భావించేవాడూ, 
ఆటలందుకూడా అబద్ధం చెప్పనివాడూ, ఎంతో సున్నితమైన మర్యాదలు కలవాడూ 
ప్రహ్లాదుడు, ఓరాజా వినుమంటూ చెప్పినాడు. 

ప్రహ్లాదుడు లోకైక నాయకుడై గర్వాతిరేకంతో రాజ్యం చేస్తున్న హిరణ్యకశిపుని 
కుమారుడు, ఈ పిల్లవానిలో కలిమీ, దొరతనమూ, చక్కదనమూ అన్నీ కూడ కలిసి 
ఉన్నాయి. కానీ అజ్ఞానం మాత్రం లేదు. అందుకే సకలప్రాణిహితుడై “ఆత్మ 
వత్సర్వభూతాని” అనే జ్ఞానంతో ప్రవర్తించినాడు. అంతేకాదు; పడుచుదనపు పరువంతో 
వయసు పండిన ముసలివారిని ఈసడించు కోకుండ వారికినతుడై మర్యాదలు 
చూపేవాడు. అందరుస్తీల ఎడ మాతృభావం కలిగి పరస్తీల సౌందర్యానికి వశు 
డుకాక చూపు మరలించుకుని తిరిగేవాడు. రాచబిడ్డలకు లేమిబాధ తెలియదు. కానీ 
ప్రహ్లాదుడు మాత్రం దీనజనపోషణ కోసం ప్రాకులాడేవాడు. గురువును దేవతగా 
సంభావిస్తూ భారతీయమైన సంస్కృతికి ప్రతీక ఐనాడు. అందుకే ఆటలల్లో ఐనా 
బొంకులేక రాశిబోసిన పుణ్యమూర్తిగా నిలిచినాడు. ఈ పద్యాన్ని పురస్కరించుకుని 
పోతన దృష్టిలో మంచిగుణం అంటే సకలభూతహితమూ, సత్యవాక్యపాలనమూ, 
వృద్ధసేవాసక్తి, స్రీలయందు మాతృబుద్ధి కలిగి ఉండటం అని తోస్తుంది. 


శా. _పానీయంబులు ద్రావుచున్‌ గుడుచుచున్‌ భాషింపుచున్‌ హాసలీ 
లా నిద్రాదులు సేయుచున్‌ దిరుగుచున్‌ లక్షింపుచున్‌ సంతత 
శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతా స్వాద సం 
ధానుండై మటచెన్‌ సురారి సుతుం డేతద్విశ్వమున్‌ భూవరా. 


సద్దుణ గరిష్టుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన వాసుదేవుని భక్తి దగిలి తన్నూ 
తనచుట్టూ ఉన్న ప్రపంచాన్నే మరచినాడంటూ చెప్పే సందర్భంలో పోతన వ్రాసిన 
పద్యం ఇది. 

పానీయాలు త్రాగుతూ, తింటూ, మాట్లాడుతూ, నవ్వుతూ, ఆడుతూ, నిద్రిస్తూ, 
నడుస్తూ, చూస్తూ, ఉండికూడా ఎల్లప్పుడూ శ్రీనారాయణుని పాదపద్మాలను ఏమరక 
ఆ ధ్యానామృతాన్ని ఆస్వాదించడంలోనే నిమగ్నుడై మనస్సును ఆ విషయం కొరకే 
సంధానిస్తూ హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు ఈ ప్రపంచాన్నే మరచినాడు 
అంటూ పరీక్షిత్తుకు శుకయోగి చెప్పినాడు. 


డా॥ పి. యశోదారెడ్డి 63 


పోతన ఈ పద్యంలో భాగవతోత్తముని అంటే ్రేష్ణడైన విష్ణుభక్తుని 
లక్షణాలన్నిటినీ ప్రోదిచేసి ప్రహ్హాదునిలో పొదిగించి చెప్పినాడు. చెవికి ఇంపైన పదాల 
కూర్చుతో ఈ పద్యం ఎంతో సరళంగా నడిచింది. భక్తుడైనవాడు సర్వకాల 
సర్వావస్థలలో బాహిరంగా తాను ఏ పనిచేస్తున్నప్పటికీ ఆ శ్రీహరి ధ్యానాన్ని మరువక 
ఆహరి పాదకమల భజనాసక్తుడై ఉండవలెనన్నాడు. అంతేకాకుండా “చింతామృతా 
స్వాదనం” అనే పాదాన్నివాడీ ఆ ధ్యానంలో అమృత తుల్యమైన ఒక సుఖ విశేషం 
ఉందీ అనే భావాన్ని ధ్వనింప చేసినాడు. 

యోగనిరూఢులైన వారికి ఈ “చింతామృతాస్వాదనం'” అంటే ఏమిటో 
బోధపడుతుంది. అనుభవైక వేద్యమైన సుఖస్వరూపాన్ని మాటలతో అందివ్వడం 
సామాన్యమైన పనికాదు. అందుకే శ్రీహరి పాదపద్మాలను తవిలి భక్తుడైనవాడు 
తుమ్మెదవలె చొక్కుతూ వదలిరాక ఉంటాడంటూ ఉపమానంగా చెప్పుకోవటం 
కవిలోకంలో పరిపాటిగా ఉంది. 

అనుక్షణం, అలౌకిక సుఖానందంతో తన్మయుడైన ప్రహ్లోదుడు 
విషయానందమాత్ర సుఖరూపమైన ఈ జగత్తును మరచినాడంటూ వ్యక్తంచేస్తూ పోతన 
విష్ణుధ్యానం “అమృత స్వరూపం” అనే విషయాన్ని స్థిరపరచినాడు. 
శా. నిన్నున్‌ మెచ్చరు నీతి పాఠ మహిమన్నీతోడి దైత్యార్భకుల్‌ 

గన్నారన్నియుం జెప్పనేర్తురు గదా! (గంథార్థముల్‌ దక్షులై 

యన్నా! యెన్నడు నీవు నీతిమతి వౌదంచున్‌ మహా వాంఛతో 

నున్నాండ న్ననుం గన్నదండడ్రి! భవదీయోత్మర్షముం జూపవె! 


ఎంతో కాలానికి గురుకులవాసం నుండి వచ్చి గురువుల ఆజ్ఞతో తనకు 
దండ ప్రణామాలుచేసి నిలుచున్న కొడుకును దీవిస్తూ తొడమీద కూర్చుండ బెట్టుకొని 
లాలనగా ప్రహ్లాదుడు చదివిన చదువును గూర్చి హిరణ్యకశిపుడు అడిగిన సందర్భంలో 
ఉన్నదీ పద్యం. 

నాయనా! నీతోటి దైత్యబాలకులు వారు సంపాదించిన నీతిశాస్త మహిమతో 
నిన్ను లెక్కపెట్టడం లేదు. వారందరూ ఎంతో దక్షులై అన్ని శాస్త్రవిద్యలై గ్రహించి 
(గంథార్థం చేయగలుగుతున్నారు. అన్నా! నీవు ఎప్పుడు నీతికోవిదుడు వౌతావో? 
ప్రభువులకు కావలసిన అర్థ, న్యాయ, దండ, ధర్మ, రాజ, యుద్ధ మొదలైన నీతిశాస్త్ర 
విద్యలల్లో ఆరితేరిన బుద్ధివి జెతావో! అంటూ మహాకోరికతో ఉన్నానురా! నా 


64 పోతన కవితాసుధ 


కన్నతండ్రీ! ఆశాస్త్రాలల్లో నీ గొప్పతనం చూపరా-అంటూ కొడుకుపై పితృవాత్సల్యాన్ని 
గుమ్మరిస్తూ ప్రశ్నించినాడు. 

ఈ పద్యం చదువుతున్నప్పుడు మనకు హిరణ్యకశిపుడు లోకకంటకుడైన ఒక 
ఘోర దైత్యుడుగా కనిపించడు. కన్నప్రేమ పౌరుష ఘనుడైన దైత్యుని రణకర్మశమైన 
శరీరంతోపాటు మనస్సునుకూడా వెన్నలా మెత్తన చేసింది. ఈ పద్యం ఒక్క 
హిరణ్యకశిపునికే కాదు, కొడుకులపై, వారి విద్యాబుద్దులపై గంపెడాశలు పెంచుకున్న 
ప్రతి తండ్రికి చెందుతుంది. సాటివారిలో తనవాడు మేటివాడు కావలె అనే కోరిక 
ప్రతి తండ్రికి సహజం. కొందరి కోరికలు తీరుతాయి, కొందరివి అడి ఆశలుగానే 
ఉంటాయి. అది వారివారి భాగ్యవిశేషం, “అన్నా!” “నన్ను గన్నదండ్రి” అనే సంబోధనలు 
వాత్సల్య రసపూరితాలై కోమలమైన ఆర్టరసానికి అనుగుణమైన మృదుశబ్ద 
ప్రయోగంతో హిరణ్యకశిపుని స్థితికి 'అయ్యో!పాపం? అంటూ సానుభూతిని చూపే 
అంతటి ఆర్ధతను నిండించుకున్నాయి. ఈ సందర్భంలో అతికఠినుడైన హిరణ్యకశిపుని 
మాటలు హృదయాలను ద్రవింప జేస్తున్నాయి. 

ఈ పద్యంలో పోతన సర్వసాధారణంకాని ద్రుతద్విత్వనకారాన్ని ప్రయోగం 
కావించినాడు. 


సీ. మందార మకరంద మాధుర్యమునం దేలు 

మధుపంబు వోవునే? మదనములకు 

నిర్మల మందాకినీ వీచికలం దూంగు 
రాయంచ సనునె? తరంగిణులకు; 

లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు 
కోయిలసేరునె? కుటజములకుం 

బూర్లేందు చంద్రికా స్ఫురిత చకోరక 
మరుగునే? సాంద్రనీహారములకు 


తే. అంబుజోదర దివ్యపాదారవింద 
చింతానామృతపాన విశేషమత్త 
చిత్త మేరీతి నితరంబుం జేరనేర్చు? 
వినుతగుణశీల మాటలు వేయునేల? 


డా॥ పి. యశోదారెడ్డి 65 


హిరణ్యకశిపుడు తన కొడుకును రావించీ ఆ బాలకుడు నేర్చిన చదువు కొంత 
చూపుమంటూ అడిగిన తండ్రికి ప్రహ్లాదుడు ప్రతిపక్షాలకు ప్రతిని కలిగించే విధంగా 
పలికినాడు. ఆ మాటలు విని నివ్వెరపోయిన తండ్రి నాయనా! హరీ గిరీ అంటూ 
ఎందుకు చెడిపోతావురా? మన వంశ ప్రతిష్టకు అనుకూలమైన విధంగా 
నడుచుకోరాదా? అంటూ బుద్ధిచెప్పినప్పుడు ప్రహ్లాదుడు గురువులైన చండామర్శులకే 
చదువు చెప్పినట్లుగా పురోహితుని చూస్తూ చెప్పిన పద్యం ఇది. 

మందారపుతేనె తీపిలో తేలుతూ చొక్కిన జుంటీగ ఆ మందారాన్ని వదలి 
ఉమ్మెత్త పూలకోసం పోతుందా? స్వచ్చమైన ఆకాశగంగా తరంగాలలో ఉయ్యెలలూ 
గుతూ ఆనందిస్తున్న రాజహంస ఆ పావన సలిలైన ఆకాశగంగను వదలి ఏటినీళ్ల 
కోసం పరుగెత్తుతుందా? తీయమామిడి లేచిగుళ్ళను తింటూ మైమరచే కోయిల 
రసాలాన్ని విడిచి తనకు అనువుగాని కాలంలో పూచే కొండమలైను చేరుకుంటుందా? 
నిండు చంద్రుని పండే వెన్నెలకు ఆసక్తమై రమించే చకోరపక్షి ఆ చంద్రికను వదలి 
దట్టమైన పొగమంచులకు పోతుందా? అట్లే పద్మగర్భుడైన శ్రీ మహావిష్ణువు దివ్యమైన 
పాదకమలామృతాన్ని పానం చేస్తూ ఆ మాధుర్యపు మత్తులో మునిగిన ఈ చిత్తం 
ఎట్లా ఇతరాన్ని చేరడానికి ఒప్పుకుంటుంది. వేయిమాటలెందుకూ? వినుత గుణశీలా! 
అంటూ ప్రహ్లాదుడు సమాధానం చెప్పినాడు. 

ఇక్కడ చమత్కారం ఏమిటీ అంటే ప్రశ్నించీ బుద్ధి చెప్పింది హిరణ్యకళిపుదైతే, 
తండ్రినివదిలి సమాధానం చెప్పింది. పురోహితునికి - అంటే ప్రహ్హాదునికి తండ్రి 
తత్వం బాగాతెలుసునన్నమాట. అందుకే 'వినుతగుణశీలా' అంటూ పురోహితుణ్ణి 
సంబోధించినాడు. అన్నీ తెలిసీ ఉత్తమ గుణాలకు కుదునైన మీరే చెప్పండి. విశిష్ట 
పదార్థమైన శ్రీహరిని వదలి నికృష్ణార్థ్ధదాయకాలు, అస్టిరాలూ ఐన ప్రాపంచిక 
విషయాలవైపు ఎట్లావెళ్ళగలనూ అంటూ ప్రశ్నించినాడు. ఇందులో సాధ్యం ఐతే 
హిరణ్యకళిపునికి కూడా కనువిప్పుకలిగే సూచన ఉంది. 


సీ. కంజాక్షునకుం గాని కాయంబు కాయమే? 
పవన గుంభిత చర్మ భస్రిగాక 
వైకుంఠుం బొగడని వక్రంబు వక్రమే? 
ఢమ ఢమ ధ్వనితోడి ధక్కగాక 
హరిపూజనములేని హస్తంబు హస్తమే? 
తరుశాఖ నిర్మిత దర్విగాక 


66 పోతన కవితాసుధ 


కమలేశు జూడని కన్నులు కన్నులే? 
తనుకుడ్య జాలరంధ్రములుగాక 


ఆ. చక్రిచింతలేని జన్మంబు జన్మమే? 
తరళ సలిల బద్భ్బుదంబుగాక 
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుండే? 
పాదయుగముతోడి పశువుగాక. 


పరమభాగవతోత్తముడైన (ప్రహ్లాదుడు హిరణ్యకళిపునికి విష్ణుభక్తి ప్రభావాన్ని 
వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది. 

కమలనేత్రుడైన విష్ణునిమిత్తం కాని ఈ శరీరం అదీ ఒక శరీరమా? గాలితో 
నింపబడ్డ తోలుతిత్తిగాక! వైకుంఠుడైన హరిని పొగడని ముఖం అదీ ఒక ముఖమా? 
ఢమధమ అంటూ మోగే ధక్కగాక! శ్రీహరి పూజచేయని చేయి అదీ ఒక చెయ్యా? 
చెట్టు కొమ్మతో చేసిన తెడ్డుగాక! విష్ణుని చూడని కండ్లూ అవీ కండ్లేనా? శరీరం 
అనేగోడకు ఏర్పరచిన గవాక్షపు తొర్రలుగాక! చక్రి చింతలేని జన్మ అదీ ఒక జన్మేనా? 
నీటి బుడగగాక! విష్ణుభక్తిలేని పండితుడూ ఒక పండితుడా? రెండు కాళ్లున్న గొద్దుగానీ! 
అంటూ వివరించినాడు. 

పోతనను పురస్కరించుకుని మానవుని సర్వాంగాలూ శ్రీహరి నిమిత్తంగానే 
ఉపకరించవలె, లేనినాడు ఆ జన్మ వ్యర్థం, ఈ భావాన్నే ఎంతో విపులీకరిస్తూ 
సృష్టపరిచినాడు. నారదపంచరాత్రంలో 'సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలమ్‌। 
హృషీకేశ సేవనం భక్తిరుచ్యతే” అంటూ చెప్పబడింది. అట్లే పోతన కూడా అంగిలోని 
అంగాలను కాయమూ, వక్రమూ, హస్తమూ, నేత్రమూ అంటూ విడదీస్తూ వీటితో 
స్వామి సేవనమూ, అర్బనమూ, దర్శనమూ, సంకీర్తనమూ, చింతనమూ చేస్తూ భక్తి 
సలుపని వాడిశరీరాన్ని తోలుతిత్తిగా, ముఖాన్ని ధక్కగా, చేతిని తెద్దుగా, కండ్లను 
గోడరంధ్రాలుగా పోలుస్తూ, చివరకు విష్ణుభక్తుడు కాని విబుధుడుకూడా రెండుకాళ్ళ 
పశువు అంటూ తీర్పును ఇచ్చినాడు. ఈమాటలు కవితానై చెప్పక భక్తాగణి ఐన 
ప్రహ్లాదుని నోట పలికించి సార్థక్యాన్ని పెంచినాడు. భక్తులకు అమృతంవలె 
ఆస్వాద్యమైన పద్యం ఇది. 


డా॥ పి. యశోదారెడ్డి 67 


ఉ. _ కానని వాని నూంతగొని కానివాండు విశిష్ట వస్తువుల్‌ 
గానని భంగిం గర్మములు గైకొని కొందబు కర్మబద్దులై 
కానరు విష్ణుం గొందజటం గందురకించన వైష్ణవాంఘ్రిం సం 
స్థాన రజో౭_భిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా! 


ఈ పద్యం కూడా ప్రహ్లాదుడు హరిమహిమను ఎరుగలేని నరుల స్థితిని 
వర్ణిస్తూ చెప్పినట్లు పోతన వ్రాసిన పద్యం. 

గ్రుడ్డివాడు గ్రుడ్జివాడిని ఆధారంగా తీసుకొని విశిష్టమైన మేలు పదార్థాలు 
చూడని విధంగా కొందరు కర్మలను ఆలంబనంగా చేసుకొని ఇంకా కర్మబద్దులౌతూ 
ఆ శ్రీ మహావిష్ణువును చూడరూ, చూడలేరు. కొందరు ఏ పదార్థమందూ నాదీ అనే 
బుద్ధిని విడిచి ప్రపన్నులై విష్ణుభక్తుల పాదపదదూళిచేత అభిషేకింప బడుతూ, నశించిన 
సర్వకర్శలు గలవారై ఆ మహావిష్ణువును చూడగలుగుతారు అంటూ విశదం చేసినాడు. 


శో॥ నైషాం మతిస్తాపదురు క్రమాంఘ్రీం 
స్ప ఎ్రశత్యే నర్ధాపగమో యదర్థః 
మహీయసాం పాదరజో౭_ భిషేకం 
నిష్మించనానాం ననవృణేతయా తత్‌ 
నతే విదుః స్వార్థగతిం హి విష్ణుం 
దురాశయా యే బహిరర్థమానినః 
అంధా యథాంధై రుపనీయమానా 
వాచీగతన్యామురుదామ్ని బద్దాః॥ 
భాగ. 7-5-31,32 


అంటూ ఉన్న శ్లోకాలను అనువదిస్తూ పైపద్యాన్ని వ్రాసినాడు. ఇక్కడ పోతన 
ఈ రెండు శ్లోకాల భావాన్ని దాదాపు పూర్తిగా అనువదించినాడనే చెప్పవచ్చు కానీ, 
మూలంలో మహీయసాం అంటే మహానుభావులు అని అర్థం వచ్చే పదానికి వైష్ణవులుగా 
తెలిగించినాడు. వైష్ణవులంటే పోతన దృష్టిలో విష్ణు భక్తులనే అర్థం రూఢి ఐ 
ఉంటుంది. ఇల్లే పోతన దృష్టిలో సంసార బంధాలను వదిలి విష్ణు పాదపద్మాలను 
చేరడానికి విష్ణుభక్తుడే శరణ్యం అనే విషయాన్ని కూడా ప్రకటించినాడు. నిజానికి 
ఇహాన్ని రోసినవాడు ఆ విష్ణువును పూర్తిగా గ్రహించిన పరమ భక్తుడు దారి 
చూపుతుండగా నడుస్తూ ఆ పదాన్ని చేరవలసిందే కానీ మరో విధంగా వీలులేదు. 


68 పోతన కవితాసుధ 


అట్లా చేసినవాడు కండ్లులేని గుడ్డివాడు మరో గుడ్డివాడి చేతిని ఊతగా పట్టుకొని 
ప్రయాణం చేస్తూ చూడవలసిన మహాపదార్థాన్ని చూడలేనట్లు మానవుడు తనను 
బంధించే కర్మనే ఆధారంగా చేసుకొని శాశ్వతమైన (బ్రహ్మను చేరకుండా మరీమరీ 
బద్దుడు కావలసిందే అంటూ విశదపరచినాడు. నిజానికి జ్ఞానచక్షువులేని మూఢుని 
మరొకమూర్చుడు చేయూతగా పట్టుకొన్నప్పుడు తిరిగేది అపమార్గంలోనే కాని, 
వెలుతురును చూడలేడు కదా. అందుకే మార్గదర్శకుని విషయంలో జా(గ్రత్త 
పడవలెనంటూ పోతన హెచ్చరించినాడు. 


మ. _తనుహృద్భాషల సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనా 
రృనముల్‌ సేవయు నాత్మలో నెజుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం 
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్మాత్మున్‌ హరిన్నమ్మి స 
జ్ఞను(డై యుండుట భద్రమంచుం దలంతున్‌ సత్యంబు దైత్యోత్తమా: 


కొడుకైన ప్రహ్లోదునిపై పుట్టెడు ఆశలు పెంచుకున్న హిరణ్యకశిపుడు చదువులలో 
నీ ఉత్మర్షను జూపుమంటూ కోరినపుడు ప్రహ్లాదుడు తాను శాస్త్రాలన్నీ గురువులతో 
చదివీ ఆ చదువులలో ఉన్న మర్శమంతా తెలుసుకున్నానంటూ ఆ రహస్యాన్ని ప్రకటించే 
సందర్భంలో చెప్పినట్టిదీ పద్యం. 

భగవంతుని పురస్కరించుకొని శరీరంతో, హృదయంతో, మాటలతో స్నేహం 
ఏర్పడవలె అట్లే ఆ హరిని గూర్చి శ్రవణమూ, దాస్యమూ, వందనమూ, అర్చనమూ, 
సేవా, ఆత్మజ్ఞానమూ, సంకీర్తనమూ, చింతనమూ అనే ఈ తొమ్మిది భక్తి మార్గాలు, 
ఈ తొమ్మిది విధాలల్లో మనకు చేతనైన భక్తి మార్గంలో సర్వాత్మకుడైన హరిని నమ్మి 
సత్పురుషుడై ఉండడమే మేలు అంటూ నేను నిజంగా భావిస్తున్నాను ఓ దైత్య శ్రేష్టుడా! 
అంటూ చెప్పినాడు. 

ఈ పద్యంలో పోతన ప్రహ్లాదుని ముఖతః శ్రవణమూ, కీర్తనమూ, స్మరణమూ, 
పాదసేవనమూ, అర్చనమూ, వందనమూ, దాస్యమూ, సఖ్యమూ, ఆత్మ నివేదనమూ 
అనే నవవిధ భక్తులనూ చెప్పించినాడు. “ఆత్మ నివేదనం” అనే భక్తి స్థానంలో పోతన 
ఎందుకో “ఆత్మలో నెఖుకయున్‌ అన్నాడు. 'ఎజుకి అంటే తెలివీ, జ్ఞానమూ, విషయము 
బోధపడుట అనే అర్థాలున్నాయి పోతన అనన్య శరణాగతిరూపమైన ఆత్మ నివేదనాన్నే 
ఆత్మలో ఎజుక అన్నాడో; కాక శ్రీ మధ్వాచార్యుల వారిననుసరించి భగవంతుని 
మాహాత్యాన్ని సమగ్రంగా గ్రహించుట వలన స్థిరపడిన ప్రీతినే ఆత్మలో ఎజుక 


డా॥ పి. యశోదారెడ్డి 69 


అన్నాడో? తెలియదు. కానీ జ్ఞానపూర్వకమైన ఈ అనురాగంతోనే వ్యక్తి ఒకరికి 
తన్ను తానర్చించుకో గలుగుతాడు. అందుకే పోతన 'ఆత్మనివేదని స్థానంలో ఆత్మలో 
నెజుక అనే పదాన్ని ప్రయోగించినట్లు తోస్తుంది. 

ఒక వస్తువుపై భక్తి కుదురవలెనంటే ఆ విషయాన్ని గూర్చి ఎప్పుడూ వింటూ 
ఉండవలె. విన్నదాన్ని పాడుతూ ఉండవలె, మననం చేస్తూ ఉండవలె. వీటి వల్ల 
గురికుదిరి సేవా, పూజా, నమస్మారమూ, దాస్యమూ, స్నేహమూ, చివరకు 
ఆత్మార్బణమూ కుదురుతాయి. అప్పుడు ఆ పదార్థంతో అభేదం ఏర్పడి ముక్తి 
లభిస్తుంది-అంటూ పోతన తరతరాలుగా భక్తిని పెంచుకునే విధానాన్ని సూచించినాడు 
ఈ పద్యంలో. 
శా. అంధేందూదయముల్‌ మహాబధిర శంభారావముల్‌ మూక స 

ద్రంథాఖ్యాపనముల్‌ నపుంసక వధూకాంక్షల్‌ కృతఘ్నావళీ 

బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యముల్‌ కోదస 

ద్గంధంబుల్‌ హరిభక్తి వర్దితుల రిక్త వ్యర్ధ సంసారముల్‌ 


గురుకుల వాసం చేస్తూ ఏఏ శాస్త్రాలు చదివినావు, ఏదీ ఒక్కటి వినిపించు 
తండ్రీ! అంటూ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగినప్పుడు తాను తన గురువులు 
శ్రద్ధగా చదివించగా చదువులలో ఉన్న మర్మాన్ని అంతా గ్రహించినాను అంటూ హరి 
భక్తి రహితుల నిరర్ధకపు సంసారాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది. 

అంధునికి చంద్రోదయం వలె, చెవిటి వాడికి శంఖధ్వని వలె, మూగ వాడు 
ఉత్తమ గ్రంథాలను చదువుతూ ఆ గ్రంథార్థాలను చెప్పుట వలె, పుంస్వహీనుడైన 
పేడి వధువును కోరుట వలె, చేసినమేలును మరిచే కృతఘ్బుని బంధుత్వం వలె, 
అగ్నిలో వేల్చగా భస్మం పొందిన యజ్ఞోపహారమైన అన్నం వలె, పిసిని గొట్టు వాని 
ధనము వలె, పందికి చూపిన మంచి సుగంధము వలె హరిభక్తి లేనివారి వృథా 
సంసారాలు వ్యర్థం సుమా అంటూ హెచ్చరించినాడు. కండ్లున్నవాడు ఆ కంటికి 
ఇంపైన చంద్రోదయాన్ని చూస్తూ వెన్నెల ఇచ్చే ఆనందాన్ని పొందగలుగుతున్నాడు. 
కానీ ఆ వెన్నెలను చూడగల కన్నే లేనప్పుడు ఆ ఉదయించేది వెన్నెలయినా, 
చీకటయినా ఒకటే. అట్లే శబ్దాన్ని గ్రహించే చెవికి శబ్దాన్ని వినే శక్తే లేనప్పుడు ఆ 
ధ్వని శంఖారావం అయితే ఏం? నక్కకూత అయితే ఏం? మాటే పలుక లేని వానికి 
సద్ధంథమైనా చచ్చు తిటైనా ఫలం ఒకటే. ఇట్లే పురుషత్వ ధర్మమే లోపించిన వాడికి 


70 పోతన కవితాసుధ 


భార్యాసంబంధమైన కోరికతో ఏం ప్రయోజనం? అట్లే యజ్ఞోపహారంగా సిద్ధం చేసిన 
అన్నం అగ్నిలో పడి బూడిదయిన తరువాత దేనికీ ఉపకరించదుకదా! ఇక ఒక రాగి 
దమ్మిడీ కూడా ఇతరులకు ఇవ్వలేని లోభివాడి ఇనప్పెట్టెలో మూలుగుతున్న ముప్పై 
కోట్లతో వాడికి కానీ, పరులకు కానీ ఏం లాభం? అట్లే బురదను మెచ్చే పందికి 
పన్నీటి వాసనతో పనిలేదు ఈ విధంగానే హరిభక్తి లేని మానవుల సంసారాలు 
కూడా నిస్సారాలే-అని తత్త్వచింతనాన్ని ఎంతో ఉచితమైన ఉపమానాలతో పోల్చి 
చూపించినాడు. 


క. _ చిక్కండు వ్రతములం గ్రతవులం 
జిక్కండు దానముల శౌచశీల తపములన్‌ 
జిక్కండే యుక్తిని భక్తినిం 
జిక్కినక్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ. 


ప్రహ్లాదుడు రాక్షస బాలురకు జ్ఞాన, మోక్ష లక్షణాలను చెబుతూ అన్నిటికన్నా 
“భక్తి “మోక్ష స్థానానికి” దగ్గరి బాట అని బోధించే సందర్భంలో చెప్పింది ఈ పద్యం. 

నాశనం లేని శ్రీహరి పత్రాలవల్ల కానీ, యజ్ఞ యాగాది కర్మల వల్ల కానీ 
లభించడు, అట్లే దాన ధర్మాల వల్ల కానీ, శుచిత్వమూ, మంచి నడవడీ, తపస్సూ 
మొదలైన ఉత్తమ లక్షణాలు కల్గిజండటం వల్లకానీ దొరకడు. అట్లని యుక్తితో, 
చాతుర్యంతో పొందుదామన్నా అతడు 'భక్తికి వశుడై దొరికనట్లు ఇతరాలైన ఏ పనుల 
చేత కూడా పట్టుపడడు. ఇది తప్పదు సుమా అంటూ వారికి తెల్లం కావించినాడు. 

ఇక్కడ పోతన వ్రతాలూ, క్రతువులూ చేయవద్దనికానీ, పరిశుద్ధమైన నడవడితో, 
పరిశుభ్రంగా ఉంటూ జపతపాదులు చేయవద్దని కానీ చెప్పలేదు. కానీ ఈ పనులన్నీ 
నిష్కామంగా చేస్తే మంచిదే. ఆ నారాయణున్ని చేరేందుకు వీటిని సాధనాలుగా 
ఉపయోగించే చమత్మారానికి మాత్రం ఆ హరి లొంగడు. ఆయన భక్తజన పక్షపాతి. 
అది తెలిసిన పోతన “చిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము 
సుండీ అంటూ గట్టిగా చెప్పినాడు. 

సూక్ష్మంలో మోక్షం అన్నట్లు ఏ పాట్లూ లేక ఆయనను నమ్ముకుని అంతా నీవే 
అన్నప్పుడు రాక తప్పుతుందా, చిక్కక పోతాడా ఆ హరి, అన్నంత ధైర్యంతో పోతన 
భక్తిని ప్రచారం చేసినాడు. 


డా॥ పి. యశోదారెడ్డి 71 


తె... ఇనుమయస్కాంత సన్నిధి నెట్లు బ్రాంత 
మగు హృషీకేశు సన్నిధి నా విధమునం 
గరుగుచున్నది దైవయోగమునం జేసి 
బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంతమగుచు. 


విష్ణుద్వేషి ఐన హిరణ్యకశిపుని కుమారుడు గురుకుల శాపం నుండి ఇంటికి 
వచ్చి విష్ణుభక్తిని గూర్చి తండ్రి ఎదుట ప్రసంగించినాడు. ఆ ప్రహ్లాదుని మాటలు విని 
తండ్రి భగ్గున మండుతూ పసిబాలునికి ఈ బుద్దులు నేర్చినవారెవ్వరంటూ చండ 
మార్ములను ప్రశ్నింపగా ప్రహ్లాదుడు తండ్రి మాటలకు సమాధానంగా గురువులను 
ఉద్దేశించి పల్మిన మాటలు ఈ పద్యం. 

ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా! సూదంటురాయి సమీపంలో ఉన్న ఇనుము ఏవిధంగా 
చలిస్తూ స్థిరత్వాన్ని గోలుపోతుందో అట్లే దైవయోగంతో నారాయణుని సన్నిధిలో నా 
మనస్సుకూడా అత్యంతము భ్రాంతమై ద్రవీభూతం అవుతూ ఉంది అంటూ సమాధానం 
చెప్పినాడు. 

సూదంటురాయికి ఇనుమును ఆకర్షించే శక్తి ఉంది. అయస్కాంతము ఉంటే 
చాలు పరిసరాల్లో ఉన్న ఇనుపరేణువులన్నీ ఆకర్షక మాత్రశక్తితో చేరవచ్చినట్లు 
వాటంతట అవే వచ్చి చేరుకుంటాయి. అట్లాగే భగవంతునికీ భక్తునికీ విడదీయరాని 
సంబంధం ఏదో ఉంది. సామాన్యులకు కనబడని దివ్యశక్తి ఏదో భక్తుని చిత్తాన్ని 
స్వామివైపు ఆర్రంగావిస్తూ అతనికి తెలియకుండానే నారాయణుని వైపు నడిపిస్తుంది. 
అందుకే ప్రహ్లాదుడు ఆ స్థితిని దైవయోగం అన్నాడు. ఇది యోగవిద్యారూపమైన 
వాసనాబలం కావచ్చూ, కాక “విధిబలం” అంటూ సామాన్యార్థమూ చెప్పుకోవచ్చు. 
ఈ విధివిలాసం చేతనే హిరణ్యకశిపుని కుమారుడు తమకు ప్రబలశత్రువైన 
హరిపక్షమువాడైనాడు. 

పోతన ఈ పద్యంలో విష్ణువో, నారాయణుడో అనే పదాన్ని వాడక హృషీకేశుడు 
అన్నాడు. ఈ పద ప్రయోగం ఎంతో అర్థవంతమైంది. హృషీకాలంటే ఇంద్రియాలు. 
ఆ ఇంద్రియాలకు అధికారి హృషీకేశుడు. ఆయనే శ్రీహరి. మరి ఎవరి అధికారిని 
వారు ఆశ్రయించడంలో విచిత్రం ఏమీలేదు. అందుకే ఇనుము అయస్మాంత సన్నిధి 
భ్రాంతం ఐనట్లుగా భక్తుని ప్రమేయం లేకుండానే అతని మనస్సు అది రమణం 


72 పోతన కవితాసుధ 


పొందే చోటుకు పయనిస్తుంది. అట్లాగే తనకు తెలియకుండానే తన మనస్సును 
శ్రీహరి వశీభూతం చేసుకున్నాడంటూ ప్రహ్లాదుడు తెలియపరచినాడు. 'యథా 
'భ్రామ్యత్యయో' అనే భాగవత మూల శ్లోకానికి పోతన కావించిన యథాతథానువాదం 
ఈ పద్యం. 
క. ఎక్కడం గలండే క్రియ నే 
చక్కిని వర్తించు నెట్టిజాడను వచ్చున్‌! 
జక్కడుతు నిన్ను విష్ణునిం 
బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని భంగిన్‌. 
ఎన్ని బాధలు పెట్టినా, ఏం చేసినా హరిని మరవక భజించే ప్రహ్లాదుని నిలదీస్తూ 
హిరణ్యకశిపుడు ఎవడా హరి ఎక్కడున్నాడు? ఏదీ చూపు? -అంటూ ప్రశ్నించే 
సందర్భంలో పోతన చెప్పిన పద్యం ఇది. 
హరి ఎక్కడున్నాడూ, ఏ దిక్కున తిరుగుతాడూ? ఏ గుర్తుతో వస్తాడూ, నిన్నూ 
నీ విష్ణువునూ చంపి కుప్పలు పెడ్డాను. ఏదో పెద్దగా అధిక ప్రసంగం చేస్తూ బీరాలు 
పలుకుతున్నావు వాడి సేవకుని వలె! ఎక్కడరా నీ హరి? సాధారణంగా ఏలిన వాని 
ఆసరాతో సేవకుడు ప్రవర్తిస్తాడు. ఆ బింకం సేవకుని నోటికి చేతలకు బిగువును 
కలిగిస్తూ ఉంటే, ఎన్నో ప్రగల్భాలు పలుకుతాడు. గొప్పలు వదరుతాడు. ఆ సేవకుల 
ఈపాటి ఉత్తుత్త బింకాలు ఎరిగిన సామ్రాట్టు హిరణ్యకశిపుడు. అందుకే చక్రవర్తి 
కొడుకైన ప్రహ్లాదుని చూచి ఎవడురా నీ హరి! ఎక్కడున్నాడు? ఏదీ వాడిని చూపించు. 
నిన్నూ వాడిని నరికి పోగులు పెడ్దాను అంటూ కక్ష రెండింతలుకాగా పౌరుషం 
దెబ్బతిని కోడెనాగువలె బుసలు కొడుతూ ఉండగా ఆ చురకను ప్రహ్లోదునికీ తగిలించి 
చూపుదామంటూ చేసిన ప్రయత్నం ఇది. శత్రువు పేరును కూడా ఉచ్చరించకుండా 
“పెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని భంగిన్‌” అంటూ గట్టి పోటు పొడిచినాడు. ఎంతైనా 
ప్రభువు బిడ్డకదా-అభిజాత్యమూ, ప్రభుత్వమూ, దెబ్బ తింటాయి అనుకున్నాడు. కానీ 
ఆ పరమభక్తుని పట్ల అవేమి జరుగలేదు. అహంకార మమకారాలు అన్నీ వదిలి 
సర్వమయుడైన హరినే తనకు దిక్కంటూ గట్టిగ నమ్మిన ప్రహ్లాదునికి చీమ కుట్టినటైనా 
కాలేదు. సరికదా మరింత పట్టుదలతో హరిపక్షాన్నే వహిస్తూ హిరణ్యకశిపుని 
ఎదిరించినాడు. ఈ విషయాన్నే పోతన ప్రహ్లాద చరిత్రలో పదే పదే సూచించినాడు. 


డా॥ పి. యశోదారెడ్డి 73 


మ. కలం డంభోధిం గలండు గాలిం గలం దాకాశంబునం గుంభినిన్‌ 
గలం డగ్నిన్‌ దిశలం బగళ్ల నిశలన్‌ ఖద్యోత చంద్రాత్మలన్‌ 
గలం డోంకారమునం ద్రిమూర్తులం ద్రిలింగ వ్యక్తులందంతటన్‌ 
గలం డీశుండు గలండు దండ్రి! వెదకంగా నేల యీయా యెడన్‌. 


హిరణ్యకశిపుడు రెట్టించిన రోషంతో నీహరి ఎక్కడున్నాడో చూపుమంటూ 
గద్దిస్తూ పలికినప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానం ఈ పద్యం. 

సర్వేశ్వరుడు సముద్రంలో ఉన్నాడూ, గాలిలో ఉన్నాడూ, ఆకాశంలో, భూమిలో, 
అగ్నిలో ఉన్నాడూ, రాత్రిం బగళ్లలో, సూర్యచంద్రాత్మలల్లో, ఓంకారంలో, త్రిమూర్తుల్లో, 
స్తీ పురుష నపుంసకాది వ్యక్తులల్లో అంతటా ఉన్నాడు తండ్రీ! ఇక్కడా, అక్కడా 
అంటూ వెదుకవలసిన పనిలేదు - అంటూ తెలిపినాడు. 

ఈశ్వరుడు సర్వమయుడూ, సర్వవ్యాపకుడూ అనే భావాన్ని పూర్తిగా అరటిపండు 
వొలిచి చేతిలో పెట్టినట్లు తేటపరుస్తూ పోతన - ఆ హరి నీరూ, ఆకాశం, భూమి, 
పగలూ, రాక్రీ, సూర్యుడూ, చంద్రుడూ, ముమ్మూర్తులూ అంటే హరి, హర, బ్రహ్మలూ, 
మూడు లింగాలకు చెందిన నరులూ, శబ్దమూ, దిక్కులూ అన్నిట్లో, అంతటా నిండుకొని 
ఉన్నాడు. అందుకే ఆయనను ఎక్కడో ఉన్నాడంటూ ప్రత్యేకంగా వెదకటం వృథా 
శ్రమ అంటూ వ్యక్తం చేసినాడు. 

ఓంకారము ప్రణవరూపం. తొలి శబ్ద స్వరూపం. అందుకే పోతనామాత్యుడు 
శబ్ద సూచకంగా “ఓంకారం” అంటూ ప్రయోగించినాడు. భగవత్రతిపాదకాలైన 
సర్వమంత్రాలకూ ఓంకారం ఆదిబీజం వంటిది. అక్షరమాలా ప్రారంభం కూడా 
ఓంకారంతో చేయడం సంప్రదాయం. ఓం’ అంటే శుభప్రారంభం అనే అర్థం మన 
తెలుగువారిలో స్థిరపడి ఉంది. అదే కాకుండా భగవద్గీతలో చెప్పినట్లు ఓంకారాన్ని 
పోతన స్వామికి నివాస స్థానంగా ప్రకటించినాడు. 


క. ఇందుంగలం డందు లేండని 
సందేహము వలదు చక్రి సర్వోపగతుం 
డెందెందు వెదకి చూచిన 
నందందే గలండు దానవా గ్రని వింటే! 


శ్రీమన్నారాయణమూర్తి అన్నిచోట్ల దర్శనం ఇచ్చే వాడంటూ ప్రహ్లాదుడు 
(ప్రకటించిన సందర్భంలోనిదీ పద్యం. 


74 పోతన కవితాసుధ 


ఓ దానవశ్రేష్టుడా! సుదర్శన చక్రధారి ఐన శ్రీహరి ఇక్కడున్నాడూ అక్కడలేడూ 
అనే సందేహమే వద్దు. ఆ హరి అన్నిచోట్లా ఉందేవాడూ, అందరికీ ఆశ్రయింప 
దగినవాడు. వెదికి చూడనివారిదే తప్పుకానీ, ఎక్కడెక్కడ వెదికితే అక్కడక్కడే ఆయన 
ఉంటాడు విన్నావా! అంటూ సమాధానం చెప్పినాడు. 

ఈ పద్యంలో పోతన శ్రీహరి సర్వవ్యాపకుడూ, సర్వాంత ర్యామీ, సకలగమ్యుడూ 
అంటూ చెప్పీ, అసలు ఉన్నాడా లేడా అనే సందేహానికి స్వస్తిచెబుతూ వెదకడం 
ప్రారంభించమంటూ ఉద్చోధించినాడు. ప్రారంభించినవాడు గమ్యాన్ని చేరకపోయినా 
కొంతదూరమైనా నడుస్తాడు కదా! పరున్నవానికన్నా కూర్చున్న వాడూ, వాడికన్నా 
నిలుచున్నవాడూ, అంతకన్నా నడిచేవాడు మెరుగుకదా! అందుకే పోతన జాతిలో 
కొంత మేలుకొలుపును కలిగించడానికి పూనుకుంటూ చెప్పిన పద్యం ఇది. 


మ. సరఘల్‌ గూర్చిన తేనె మానవులకున్‌ సంప్రాప్తమైనట్లు లో 
భరతుల్‌ గూర్చిన విత్తముల్‌ పరులకుం బ్రాపించుం బ్రాష్తాశియె 
తిరగంబోని మహోరగంబు బ్రతుకున్‌ దీర్చాంగమై యుండియున్‌ 
జిరకాలంబును వాని వర్తనములం జింతించి యేకాంతినై. 


పూర్వం ప్రహ్లాదుడు కొందరు మంత్రులతో గూడి లోకతత్వాన్ని తెలుసుకునే 
కోరికతో సంచరిస్తూ ఉండగా అజగర వ్రతాన్ని దాల్చి జీవిస్తున్న మునిని సమీపించి 
ఆ రూపంలో ఆ మునికి అట్లా పడి ఉండవలసిన అవసరం ఏం కలిగిందని 
ప్రశ్నించినప్పుడు ముని ఇచ్చిన సమాధానం ఈ పద్యం. 

తేనెటీగలు కూర్చిన తేనె మానవులకు లభించినట్లూ, లోభిజనం కూడబెట్టిన 
సంపదలు ఎవరికో లభిస్తాయి. గుండ్రంగా చుట్టుకునే ధర్మాన్ని పొంది, చాలా పెద్ద 
శరీరం కలిగి ఉండికూడా నడువజాలక పొట్టతో ప్రాకే పెద్దపాము చిరకాలం 
జీవిస్తుంది. ఈ విధంగా జీవిస్తున్న ఈ జీవుల జీవితాలను ఆలోచిస్తూ నేను 
ఒంటరివాడినై ఇంకా ఎన్నెన్నో జీవుల జీవితాలను ప్రత్యక్షంగా చూచీ సంసార 
నిస్సారమంటూ తెలుసుకున్నాను అనీ తరువాత పద్యంలో చెప్పినాడు. 

బుద్ధిజీవి ఐన మానవుడికి ప్రకృతి ఒక పాఠశాలై, సృష్టి ఒక పరిశోధనాలయం 
ఐ, సజీవాలైన వింతలతో, ఊహింపలేని రహస్యాలతో అనుక్షణం అనునిత్యం 
ప్రత్యక్షమౌతూ కనువిప్పు కలిగిస్తూనే ఉంటాయి. ఒకే దృశ్యాన్ని అనేకులు చూచినా 
వారి వారి అనుభవాలు వేరు, వారు గ్రహించే సారం వేరు. అట్లే అజగర వ్రతాన్ని 


డా॥ పి. యశోదారెడ్డి 75 


అవలంబిస్తూన్న మునికి, తేనెటీగలు కూడబెట్టిన తేనెలో కష్టమొకరిదీ అనుభవం 
మరొకరిదిగా గోచరించింది. అందుకేనేమొ ఈనాడు తరచుగా “సొమ్మొకడిదీ 
సోకొకడిదీ” అంటూ ఉంటారు. ఈ విశేషాన్ని దర్శించిన ఆ ముని లోభివాడితో 
ముడిపెడ్తూ, తాను తింటూ పరులకు ఇంతపెట్టని లోభిసొమ్ము పరులపాలే కదా! 
అన్నాడు. అట్లే ఎంతో పెద్ద శరీరం ఉండీ చిరకాలం జీవించేపాము నడువలేదు. 
దానికి చుట్టగా చుట్టుకుని నిద్రించే లక్షణం ఉంది. ఇంత ఉండీ అది ఉరగమే. 
అంటే పొట్టతో ప్రాకుతూ అంత పెద్ద శరీరాన్ని ఈడుస్తూ పోవలసిందే. 

పోతన ఈ పద్యంలో “ప్రాప్తాశియి' అని ఉపయోగించీ ఉరగం అని ఉండకపోతే 
అర్థనిర్ణయంలో ముప్పుతిప్పలు పెట్టి ఉండేది. ఈ పద్యం అంతంత పాటివారికి 
లొంగేదికాదు. 


శా. _నానానేక పయూథముల్‌ వనములోనం బెద్దకాలంబు స 
న్మానింపన్‌ దశలక్ష కోటి కరిణీనాథుండనై యుండి మ 
ద్దానాంభః పరిపుష్ట చందన లతాంత చ్చాయలందుందలే 
కీనీరాశ నిటేల వచ్చితి భయంబెట్లో కదే! యీశ్వరా 


నీటిలో దిగిన గజరాజును మొసలి పట్టుకున్నప్పుడు శక్తి ఉన్నంత వరకూ 
ఏనుగు మొసలితో పోరాడింది. స్థానబలం చాలక ఏనుగుకు ఉన్నంత శక్తి అంతకంతకూ 
తగ్గుతూ వచ్చినప్పుడు ఏనుగు చేసేదిలేక ఆ చోటికి రావడమే తన తప్పుగా 
భావించుకుంటున్నప్పటి పద్యం అది. 

అనేకమైన గజసంఘాలు అరణ్యంలో చాలాకాలంగా సన్నానిస్తూ ఉండగా, 
పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు మగడై ఉంటూ నా దానజలంతో సంపూర్ణంగా 
పెరిగిన మంచి గంధపు పూపొదరింటి నీడల్లో ఉండలేక నీటికోరికతో ఇక్కడి కెందుకు 
వచ్చానో. ఈ భయాన్ని ఎట్లా తొలగించుకుంటానో కదా? ఓ భగవంతుడా-అంటూ 
తన గతాన్ని ఇప్పటి స్థితినీ తలచుకున్నాడు. 

ఈ పద్యం ఎంతో తేలికగా సాగింది. అద్దులేని ఒక మహాచక్రవర్తి వైభవాన్ని 
సూచించేందుకు అనువైన పదాలన్నీ ఆయన కనుసన్నల నడిచినట్లు వస్తూ, వాటివాటి 
స్థానాలల్లో స్థిరపడ్డాయి. పోతనకు జన జీవిత విధానమే కాకుండా అడవుల్లో నివసించే 
ఆటవిక జంతుజీవ లక్షణం కూడా బాగా తెలిసినట్లుంది. గజేంద్రుడింత వరకూ 
అనుభవించిన విభావాన్ని వదలివచ్చి, కొలనులో మొసలిచె చిక్కి గట్టుపై భార్యలు 


76 పోతన కవితాసుధ 


కుయ్యో! అంటూ గజేంద్రుని విడిచి పోలేక కుములుతూ ఉంటే వారిని ఓదార్చలేకా, 
తాను శత్రువు చేతిలో చిక్కి వ్రగ్గుతూ ఉన్న స్థితిని వర్ణిస్తూ పోతన కాల ప్రభావాన్ని 
దానితో కలిగే దశాపరిణామాన్నీ మనకు ప్రత్యక్షం చేసినాడు. 


ఉం ఎవ్వనిచేజనించు జగ మెవ్వని లోపలనుండు లీనమై 
యెవ్వని యందుడిందుం బరమేశ్వరుం దెవ్వడు మూలకారణం 
బెవ్వం డనాది మధ్యలయుం డెవ్వడు సర్వముం దానయిన వాం 
డెవ్వండు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేందెదన్‌. 


గజరాజు మొసలిచే పట్టుపడీ పెద్దకాలం పోరాడీ చివరకు తన శక్తి తగ్గుతున్నట్లు 
(గ్రహించిన గజేంద్రుడు తన తొల్లిటి వైభవాన్నీ ఇప్పటి తన ఆపదను తలచుకుంటూ 
చివరకు దీనులకు దిక్షైన పరమేశ్వరుణ్ణి శరణుపొందినట్లుగా మనస్సులో ఆ హరిని 
గూర్చి ధ్యానించిన సందర్భంలో ఉన్నదీ పద్యం. 

ఎవ్వని వలన ఈ సకల జగత్తూ పుడుతుందో, ఎవ్వని లోపల కలిసి 
ఉంటుందో, ఎవ్వనిలో అణిగి పోతుందో, ఎవ్వడు ఈశ్వరులకు ఈశ్వరుడో, ఎవ్వడు 
అన్నిటికి ప్రధానమైనకారణమో, ఎవ్వడు ఆది, మధ్య, అంత రహితుడో, ఎవ్వడు 
సర్వం తానే ఐన వాడో, ఎవ్వడు తనకు తానై సృష్టించుకున్నవాడో అటువంటి అధిపతిని 
నేను శరణు వేడుతున్నాను - అంటూ పరార్థంవైపు దృష్టిని మళ్ళించినాడు. 

పోతన దృష్టిలో పరమేశ్వరుడు సర్వతంత్ర స్వతంత్రుడూ, స్వేచ్చాధనుడూ 
సమస్త భువనాలను తన లోపల ఇముడ్చుకున్న వాడూ, అన్ని జగాలను పుట్టించేవాడూ, 
అన్నిటినీ రక్షించేవాడూ, పుట్టడం, పెరగడం, చావూ అంటూ లేనివాడు, సంకల్ప 
మాత్రంతో తన్ను తాను పుట్టించుకునే వాడూ, మూలకారణమైన వాడూ, ప్రభువులకు 
ప్రభువైనవాడూ, అంతా తానే ఐనవాడు అంటూ స్పష్టపరచినాడు. ఇక్కడ పోతన 
ప్రారంభించిన “ఎవ్వడు” అనే ప్రశ్నార్థక రూపమైన పదంలోనే వాడు సర్వేశ్వరుడు” 
అనే సమాధానం వెంబడించి వస్తున్నట్లు చమత్య్మారంతో వ్రాసిన పద్యం ఇది. 

మానవుడు తనశక్తి మీద నమ్మకం ఉన్నంతసేపూ ఏ ఇతర శక్తినీ తలపక 
ఎదిరిని ఎదిరిస్తానంటూ తలపడ్డాడు. తనూ తన బలం క్షీణిస్తున్నట్లు పసికట్టిన వెంటనే 
ప్రత్యర్థి కన్నా శక్తివంతమైన ఇతర ఆలంబనాన్ని వెదకడం ప్రారంభిస్తాడు. అట్లాగే 
గజేంద్రుడు తన బలహీనతనూ, శత్రువు చేవనూ గుర్తించిన తరువాతనే పరాత్సరుడైన 
ఈశ్వరుణ్ణి శరణు వేడినాడు, భక్తికి చోటిచ్చినాడు. నిరాశ్రయమైన నిరుపేద గుండెలోనే 


డా॥ పి. యశోదారెడ్డి 77 


భక్తి గూడుకట్టుకొని కాపురం చేస్తుంది. ఈ విషయాన్ని ఆకళించుకున్న పోతనకు ఈ 


పద్యం సహజమై జాలువారింది. 


క. కలండందురు దీనుల యెడం 
గలండందురు పరమయోగి గణముల పాలం 
గలండందురన్ని దిశలను 
గలండు గలండనెడువాండు గలండో లేండో. 


మొసలితో చాలాకాలం పోట్లాడీ పోట్లాడీ చివరకు దిక్కుతోచని స్థితి 
సంభవించినప్పుడు, అన్ని దిక్కుల తానే ఐన విష్ణువును స్వయం ప్రకాశమానుడై 
ఈశ్వరేశ్వరుణ్లిగా, సర్వ జగత్మారణుడుగా భావిస్తూ, స్తుతించీ చివరకు అంతటి మహా 
మహిమానుభావుడైన జగత్పతి ఎక్కడున్నాడో అంటూ సతమౌతూ స్థిమితం కుదరక 
తల్లడిల్లుతున్నప్పటి భావన ఇది. 

దీనుల పక్షంలో ఉన్నాడంటారు, గొప్ప యోగివరుల పాలిటకూడా 
ఉన్నాడంటారు. అన్నిదిక్కుల వాడే ఉన్నాడు అంటారు. మరి అందరూ “ఉన్నాడూ, 
ఉన్నాడు” అనేవాడు నిజంగా ఉన్నాడా? అంటూ ఆ దీన జనావనుడైన హరి ఉనికిని 
గూర్చి సందేహాన్ని వ్యక్తపరచినాడు గజేంద్రుడు. 

గజేంద్రుడు ఇంతవరకూ తన జాతికి నాయకుడై సాటిలేని వైభవాన్ని 
అనుభవించిన వాడు. ఇప్పటి వరకూ దైన్యం అంటే తెలియనివాడు. ఆపదల రుచి 
ఎరుగనివాడు. పౌరుష ఘనమైన భోగాలకు అలవాటు పడిన వాడు. అందుకే గజరాజు 
ఆపన్నుడు కానీ, ప్రపన్నుడు కానీ కావటానికి వీలు లేదు. తన శక్తి సడలి ఆర్తి 
ఎక్కువైన కొద్దీ ఈ లోకపు శక్తిని మించిన పరాశక్తి ఒకటి ఉంది అనే భావన 
పొటమరించింది. అప్పుడు జ్ఞానోదయం కలిగీ స్వామిని కీర్తించినాడు. ఆ స్తుతుల్లో 
పరమేశ్వరుడు అన్ని దిక్కుల్లో దీనుల పాలిటా, యోగుల పాలిటా ఉండే వాడన్న 
విషయం గుర్తుకు వచ్చింది. అప్పుడు నిజంగా ఆస్వామి దీనుల యెడ ఉన్నాడన్న 
మాట వాస్తవమే ఐతే మరి నేను దీనావస్థలో ఉన్నాను కదా! నన్నెందుకు రక్షించడం 
లేదూ? అన్ని దిక్కుల్లో ఉంటే? మరి నాదిక్కుకు ఎందుకు రావడం లేదూ అంటూ 
తెలిసీ తెలియని పసిపిల్లవాడిలా చిటపట లాడినాడు. నిజమే గజేంద్రుడింకా పరిపక్వ 
దశకు చేరుకోలేదు; తప్పక రక్షించి తీరుతాడు అనే నమ్మకాన్ని కుదిరించుకున్న 
యోగీ కాడు; రక్షింప 'నీదేభారంి అంటూ ఆర్హుడై 'అన్యథాశరణం నాస్తి అని పూర్తిగా 


78 పోతన కవితాసుధ 


శరణు పొందలేదు. భక్తిని తరలుతరలుగా పెంచుకుంటున్న స్థితిలో ఉన్నాడు. భక్తుని 
ఆ స్థితిని వ్యక్తం చేసే పద్యం ఇది. 
శా. _లావొక్కింతయులేదు, ధైర్యము విలోలంబయ్యెం బ్రాణంబులున్‌ 
ఠావుల్‌ దప్పెను, మూర్భవచ్చెం దనువున్‌ డస్సెన్‌, శ్రమంబయ్యెడిన్‌ 
నీవేతప్ప నితఃపరం బెజుంగ, మన్నింపందగున్‌ దీనునిన్‌ 
రావే యీశ్వరః కావవే వరద! సంరక్షించు భద్రాత్మకాః! 


కరిరాజు మొసలిచేత చిక్కీ పోరాడీ పోరాడీ విసిగీ వేసారి, ఈశ్వరుడు తలపులో 
మెసలగా ఆయన గుణగణాలను తలపోసీ అయ్యో అంతటి సమర్థుడైన వాడుంటే 
నన్ను కాపాడడా అంటూ వాపోతు చివరకు నీవే తప్ప మరేమీ ఎరుగనూ, వచ్చి 
నన్ను రక్షించు తండ్రీ అంటూ అనన్య శరణాగతితో ప్రార్థించిన పద్యం ఇది. 

బలం నాశరీరంలో కొంచెం కూడా లేదు. ధైర్యం చలించి పోయింది. ప్రాణాలు 
అవి ఉన్న స్థానాలను వదలుతున్నాయి. మూర్భ వస్తూ ఉంది. శరీరమంతా 
అలసిపోయింది, శ్రమ అధికమౌతూ ఉంది. నీవే తప్ప మరే పరుణ్ణీ ఎరుగను, ఎవ్వరూ 
నాకు లేరు, ఈ దీనుణ్ణి మన్నించవలె, వరదుడవైన ఓ ఈశ్వరా ఇక నన్నారావా? 
కాపాడవా? నన్నను[గ్రపాస్తూ వచ్చి నంరక్షించు భద్రాత్మకా - అంటూ 
మొరపెట్టుకున్నాడు. 

గజేంద్రుడు ఇప్పుడు ఆర్హుడై జగదీశ్వరునికి పూర్తిగా ఆత్మార్పణం చేస్తూ నీ 
కన్నా ఇతర శరణ్యం నేను ఎరుగను. రా తండ్రీ వచ్చి కాపాడు ప్రభూ అంటూ 
తల్లడిల్లిపోతూ ఎలుగెత్తి పిలిచినాడు. స్వామికి రాక తప్పలేదు. గజేంద్రుడు ప్రదర్శించిన 
భక్తిని “ఆర్తభక్తి అంటారు. ఈ భక్తుడు సాధారణంగా శత్రునాశనం కొరకూ, 
దుఃఖనివారణకొరకూ భగవంతుని శరణు చొచ్చి ప్రార్థనలు చేస్తాడు. ఆ స్వామి 
అనుగ్రహంతో బాధల నుండి విముక్తిని పొందుతాడు. 

ఈ పద్యంలో “ఈశ్వరి 'వరది 'భద్రాత్మకా” అనే పదాలు పద్యానికి అంతటికీ 
ఆయువుపట్టువంటివి. స్వామి వరదుడు కాబట్టి తనను అనుగ్రహింప గలుగుతాడు. 
ఈశ్వరుడు కాబట్టి తన కంటే బలీయమైన మొసలిని శిక్షింప గలుగుతాడు, 
మంగళాత్మకుడు కాబట్టే సంరక్షణ చేయగలుగుతాడు ఈ మూడు లక్షణాలను 
ముప్పురులుగా అల్లుకున్న గుణవంతుడు శ్రీహరి. అందుకే కరిరాజు ఆ హరిని శరణు 
పొందినాడు. 


డా॥ పి. యశోదారెడ్డి 79 


గజేంద్రుడేకాక, ఈ పద్యాన్ని ఆపదలో చిక్కుకున్న ఆస్తికులందరూ ఎప్పుడో 
ఒకప్పుడు చదివి ఉండక పోరు. అందరికీ ఆపత్కాలంలో అక్కరకు వచ్చే పద్యాన్ని 
రచించిన పోతన మరుపురాని వాడు. 


మ. సిరికిం జెప్పడు శంఖచక్ర యుగముం జేదోయి సంధింపం దే 
పరివారంబును జీర 6 డభ్రగపతిం బన్నింపం డాకర్ణికాం 
తర ధమ్మిలముం జక్క నొత్తండు వివాద ప్రోద్ధత శ్రీకుచో 
పరి చేలాంచలమైన వీడండు గజప్రాణావనోత్సాహియై. 


అలసి సొలసిన కరిరాజు ఆర్హుడై కమలాప్త, ఓ వరద, రావే! కరుణింపవే! 
శరణార్థిని నన్ను కావవే అంటూ మొరపెట్టుకున్నాడు. ఆ ఏనుగు మొరను ఎక్కడో 
వైకుంఠపురంలో తన మందిరానికి ప్రక్కలో ఉన్న మందారవనంలో సరోవరం దాపున 
చంద్రకాంత శిలాతల్బంలో భార్యతో వినోదిస్తూ ఉన్న విష్ణుమూర్తి విన్నాడు. భక్తుని 
ఆర్తిని విన్న భక్తజన పోషకుడు వెంటనే సంరంభిస్తూ బయలుదేరినాడు. భక్తుని 
కాపాడే నిమిత్తం బయలుదేరబోతున్న ఆ హరి తొందరనూ, గజిబిజిపాటునూ వర్ణిస్తూ 
చెప్పిన పద్యం ఇది. 

ఎప్పుడూ తనని పాయని లక్ష్మిదేవికైనా చెప్పడు. తనకు విడిపోరాని శంఖచక్రాది 
ఆయుధాలనన్నా చేతిలో పట్టడు. ఏ పరివారాన్ని పిలువడు. గరుడ వాహనాన్నైనా 
ఏర్పాటు చేయమనడు. చెవికి పెట్టిన అలంకారం మధ్యలో చిక్కిన కొప్పునన్నా సరిగా 
సరిచేసుకోడు. వివాదంలో మాటామాటా పెరిగి నీవా నేనా అంటూ చేతబట్టిన శ్రీదేవి 
ముసుగు కొంగైనా విడువకుండా శ్రీహరి కరిరాజు ప్రాణాలను కాపాడే ఉత్సాహంతో 
బయలుదేరినాడు అంటూ చెప్పినాడు. 

ఇంతవరకు తనతో క్రీడిస్తూ, పక్కనే భార్యతో ఏం జరిగింది ఎక్కడకు వెళ్ళేది 
చెప్పక పోవచ్చూ చేవ ఉన్న మగవాడు శంఖచక్రాలను మరిస్తే మరిచి వుండవచ్చు. 
పెట్టక తప్పని అలంకారాల వంటి ఆయుధాలనే పట్టుకోనప్పుడు పరివారాన్ని 
పిలువలేదంటూ వేరే చెప్పవలసిన అవసరం లేదు. సమర్శ్భుడు దేన్నైనా 
సాధింపగలుగుతాడు. అందుకే గరుత్మంతునికి కూడా కబురు పెట్టక ఆలస్యాన్ని 
సహింపలేని శ్రీహరి వెంటనే బయలుదేరి వుండవచ్చు. ఇన్నిటిని ఆలోచించనివాడు 
చెవికమ్మ సందులో చిక్కిన సిగవెంట్రుకల షోకునుగూర్చి ఆలోచిస్తాడా! లేదు! 


80 పోతన కవితాసుధ 


హుటాముటిని అమ్మో! నా భక్తుడే అంటూ బయలుదేరినాడు. అన్నిటినీ 
ఆయత్తపరచడాన్ని మరిచినట్లే సొగటాలాటల్లో పాతబాకీలు వసూలు చేసుకుంటున్నారో 
ఏమో! వివాదం ముదిరి అమ్మవారి కొంగు అందుకున్నాడు శ్రీహరి. ఆత్రంతో పట్టిన 
కొంగును వదలడం మరిచినాడు శృంగారాధిదేవత. ఎదకొంగు చేతబట్టి నడుస్తున్న 
నారాయణుని వెంట ఏమిటి ఎందుకు అనే థైర్యంలేక వెంట అమ్మవారూ 
బయలుదేరింది. అమ్మవారి వెంట అడుగకనే తత్సఖులు, తదితర పరివారం, శంఖ 
చక్రాలూ నడుస్తూ వెంబడించినాయి. స్వామి ఎరుగనివాడా వదలక పట్టిన ఆ కొంగు 
అంతపని చేసింది. ఇదే ఈ పద్యంలో ఉన్న సొగుసు, విశేషం. అందుకే పోతన 
“వివాద ప్రోద్ధత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడండు” అంటూ భక్తి శృంగారాలకు 
ఒక పంక్తిలో కుడుపుపెట్టినాడు. ఈ పద్యం శ్రీహరి భక్తజన పక్షపాతానికి గీటురాయి 
వంటిది. 


శా. _కామోత్మంఠత గోపికల్‌ భయమునం గంసుండు వైర క్రియా 
సామగ్రిన్‌ శిశుపాల ముఖ్య నృపతుల్‌ సంబంధులై వృష్ణులున్‌ 
'బ్రేమన్‌ మీరలు భక్తినేము నిదె చక్రింగంటి మెటైన ను 
ద్దామధ్యాన గరిష్టుందైన హరిం జెందన్‌వచ్చు ధాత్రీశ్వరా! 


శ్రీకృష్ణునికి ప్రబలశత్రువైన శిశుపాలుడు ఆ కృష్ణునే ఎట్లా పొందగలిగినా 
దంటూ ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అంతా తెలిసిన నారదమహర్షి ఆ 
శ్రీహరిని కామంతో, కోపంతో, బాంధవ్యంతో, భయంతో ఏరూపంతోనైనా సరే 
తలచినవారు చేరవచ్చును అంటూ తొలుత సామాన్యంగా చెప్పినాడు. అయినా ఆ 
మాటలు వినేవారికి అంత నమ్మకాన్ని కలిగిస్తాయో లేదో? అంటూ ఆలోచించీ తన 
మాటలను ప్రత్యక్ష ప్రమాణాలతో రుజువుచేస్తున్నట్లు ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్కరిని 
సాక్ష్యంగా నిలుపుతూ ఈ పద్యం చెప్పినాడు. 

తాముకోరిన కృష్ణుని పొందవలెననే మోహపారవశ్యంతో గోపికలూ, భయంతో 
కంసుడూ, విరోధానికి తగిన కారణంతో శిశుపాలుడూ మొదలైన రాజులూ, సంబంధ 
బాంధవ్యంతో వృష్టి వంశీయులూ, ప్రేమతో మీరూ అంటే పాండవులూ, భక్తితో 
మేమూ మావంటి ఇతర బుషులూ, శ్రీహరిని చూచినాము, ఏది ఎటైనా అవధులు 
లేని హరిధ్యానంలో అధికుడైనప్పుడు ఓరాజా! అతడు ఎవరైనా సరే హరిని పొందవచ్చు 
అంటూ స్పష్టంచేసినాడు. 


డా॥ పి. యశోదారెడ్డి 81 


లీలామానుష విగ్రహుడైన గోపాలుని మోహన రూపాన్ని వేణుగానాన్నీ చూచీ, 
వినీ, గోపికలు మధురానుభవరూపంలో ఆ కృష్ణుని పొందవలెనంటూ అతిశయమైన 
కోరికతో కృష్ణునే సర్వకాల సర్వావస్థలల్లో చింతించినారు. కృష్ణునిచేత తనకు చావు 
తప్పదని తెలిసిన కంసుడు భయంతో నిద్రిస్తూ, మేలుకున్నప్పుడూ, అంతఃపురంలో, 
రాజసభలో ఇతర ప్రసంగాలల్లో కృష్ణుని తలవక ఉండలేదు. తనకు నియమించిన 
కన్య రుక్మిణిని తనకు దక్కనీయక వివాహమైనాడంటూ శిశుపాలుడూ, సమయం 
దొరికినప్పుడల్లా ఆ హరిని దూరేబుద్ధితో ఎదిరిస్తూ ఆ పేరునే ఉచ్చరించినాడు. ఇట్లే 
తదితర రాజలోకం కూడా మాత్సర్యంతో శత్రువులై ఆ హరిని గూర్చే ఆలోచించినారు. 
ఇక, బంధుత్వంలో యదువృష్టి భోజాదులు మెలగినారు. తమకు సర్వవిధాలా 
సాహాయ్యం చేస్తుండగా ఎంతో ప్రేమతో పాండవులు ప్రవర్తించినారు. ఇది 
సర్వసంగపరిత్యాగులూ, తత్త్వజ్ఞులూ ఐన బుషులు భక్తితో శ్రీకృష్ణుని సాక్షాత్తు శ్రీ 
మహావిష్ణువనే భావించి సన్మానించినారు. ఇట్లా అనేక కారణాలతో అనేకులు ఒక్క 
హరినే గురిగా చేసి తలుస్తూ ఉన్నారు. అందుకే ఆహరి ఏవిధంగానైనా తన ధ్యానంలో 
మునిగిన వారికి కొంగు బంగారంగా గోచరించాలి అంటూ పోతన నారదుని నోట 
ప్రకటింపచేసినాడు. 


శా ఓ కాకుత్‌స్థకులేశ! యో గుణనిధీ! యో దీనమందార ! నే 
నీ కోపంబున కెంతవాండ జదనిధిన్‌ నీవేమి భూరాజ వే 
లోకాధీశుండ వాదినాయకుండ వీలోకంబు లెల్లప్పుడున్‌ 
నీకుక్షిన్‌ బ్రభవించుచుండు నడంగున్నిక్కంబు సర్వాత్మకా! 


భాగవతంలో శ్రీరామావతార ఘటాన్ని వర్ణించే సందర్భంలో సీతా వియోగాన్ని 
పొందిన శ్రీరామచంద్రుడు వానరులతో కూడి వారధిని నిర్మించేప్పుడు ఎంతకూ 
వీలుపడనీయని సముద్రుణ్ణి చూచి, బాణాన్ని సంధించినాడు. అప్పుడు సాకారుడైన 
సముద్రుడు రాముణ్ణి స్తుతించిన పద్యం ఇది. 

కాకుత్‌స్థవంశానికి ఈశ్వరుడవైన ఓరామా! గుణాలన్నిటికీ నిధి ఐనవాడా! 
దీనులకు కల్పవృక్షం వంటివాడా! రామభద్రా! నీకోపానికి నేనెంతవాడినీ, సము ద్రుజ్ణీ, 
మూర్చుణ్ణీ, నీవేమి సాధారణుడవైన భూరాజువా? లోకాలకే అధీశ్వరుడవూ, అనాది 
నాయకుడవూ, ఈ లోకాలన్నీ నీకడుపులోనే పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి, 
ఈ మాట నిజం ప్రభూ అంటూ వినతులు చేసినాడు. 


82 పోతన కవితాసుధ 


ఈ పద్యంలో పోతన శ్రీరామచంద్రుణ్ణి శ్రీ మహావిష్ణువుగనే ప్రతిపాదించినాడు. 
ఆమాట తానుగాక సముద్రునిచేత చెప్పించినాడు. అందుకే సముద్రుడు రాముణ్ణి ఓ 
గుణనిధీ! దీనజన పోషకా అంటూ సంబోధిస్తూ నీవు కేవలం ఒక్క కాకుత్‌స్థకులానికి 
చెందిన రాజమాత్రుడవు కావు. నీవు ఈ లోకాలన్నిటికీ ప్రభువువై అనాది నుండీ 
నడిపిస్తూనే ఉన్నావు. అంతేకాదు; ఈ లోకాలన్నీ నీ కడుపులోనే పుడ్తూ నశిస్తూ 
ఉంటాయి. మీ శక్తి మీకు తెలియదా ప్రభూ! నేను మీ కోపానికి ఏపాటివాడినీ! 
నావల్ల తప్పే జరిగినా అది నాకు సహజం ఎందుకంటారా? నేను జడనిధిని. వీళ్లకు 
నిధినికదా ప్రభూ తాము అనుగ్రహించిన విశేషాన్ని మరిచినారా? అంటూ జ్ఞాపకం 
చేసినట్లూ ఉంది, రెండవ అర్థంలో నేను జడుణ్ణీ, ఉత్త తెలివి తక్కువవాడినీ; అందుకే 
తెలియక తప్పుచేసినాను, కోపగించకండి ప్రభూ అంటూ వేడుకున్నట్లుగా కూడా 
ఉంది ఈ 'జడనిధిన్‌' అనే ప్రయోగం. 


సీ, ఇది నాకు నెలవని యేరీతిం బలుకుదు 

నొకచోటనక నిండియుండనేర్తు 

నెవ్వనివాండనంచేమని పలుకుదు 
నాయంత వాండనై నడువనేర్తు 

నీ నడవడియని యెట్లు వక్కాణింతుం 
బూని ముప్పోకలం బోవనేర్తు 

నదినేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ 
నేరుపులన్నియు నేన నేర్తు 


ఆ.  నొరులుగారు నాకు నొరులకు నేనౌదు 
నొంటివాండం జుట్ట మొకండు లేండు 
సిరియుం బొల్లిం గలదు సెప్పెద నాటెంకి 
సుజనులందుం దజచుం జొచ్చియుందు. 


దానవలక్ష్మిని దేవతలకు దోచిపెట్టేందుకు శ్రీమహావిష్ణువు వామనుడుగా అదితి 
గర్భంలో జనించీ, పుట్టీ పుట్టంగానే సకల విద్యలు నేర్చీ బలి యజ్ఞశాలకు వెళ్ళినాడు. 
ఆ సమయంలో రూపుదాల్చిన వెలుగులా ప్రకాశిస్తూ ఉన్న పొట్టి వడుగును చూస్తూ, 
అందరు సభికులతో పాటు దానవచక్రవర్తి కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ నీవెవ్వరూ? 


డా॥ పి. యశోదారెడ్డి 83 


ఎక్కడివాడవూ? అంటూ ప్రశ్నించినాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా వామనుడు తన 
మాటల చమత్మారాన్ని చూపుతూ చెప్పిన పద్యం ఇది. 

అయ్యా! ఓ దానవ చక్రవర్తి! ఇచ్చోటు నాకు మనికిపట్టూ, ఇక్కడ ఉంటానూ, 
అంటూ ఎట్టా పలుకగలనూ, ఒక్క చోటంటూ లేక అన్నిచోట్లా నిండి ఉంటాను. 
ఫలానివారి బిడ్డనూ అంటూ ఎట్లా చెప్పగలను. నాయంతవాణ్ణి నేనే ఐ నడువగలను. 
నా ప్రవర్తన విధానం ఇట్లా ఉంటుందీ, ఈ తీరుగా నేను నడుస్తాను అంటూ ఎట్లా 
చెప్పగలను. మూడు తీర్లుగా పోవనేర్చిన వాడిని, అంతెందుకూ ఇది వచ్చూ అది 
వచ్చూ అంటూ పేర్కొంటూ చెప్పడం దేనికీ, అన్ని విన్నాణాలనూ నేర్చినవాణ్ణి. ఇతరులు 
ఎవ్వరూ నాకు లేరు. నేనే అందరికీ అయిన వాడినీ, కాగలవాడినీ. ఒంటరిగాడిని, 
చుట్టాలెవ్వరూ లేరు. ముందు బాగా బ్రతికిన వాడినీ. నిజంగా నేనుండేస్థానం 
చెప్పవలెనంటే, సత్పురుషుల్లో సాధారణంగా నేను కలిసి ఉంటాను, అన్నాడు. 

ఈ పద్యంలో వామనుడు సామాన్యంగా అయ్యా! నేను ఒంటరినీ, తల్లీ తండ్రీ 
బంధువులు అంటూ లేని వాడినీ, ముప్పొద్దులూ నడిచేవాడినీ, ఒక్క చోటంటూ 
నిలిచేవాడినికానూ, నాకు నా ఇల్లంటూ లేని వాడినీ, అన్ని విద్యలు నేర్చిన వాడినీ, 
ముందు బాగా ఉన్నవాడినీ, మంచి వాళ్ళతోనే కలిసి ఉంటాను-అంటూ చెప్పినట్లుగానే 
చెప్పినాడు. కాని సూక్ష్మంగా ఆలోచిస్తే సర్వవ్యాపీ, సర్వజ్ఞుడూ, (ప్రాతః మధ్యాహ్న 
సంధ్యలందూ సంచరించే సూర్యాత్మకుడైన త్రివిక్రముడనీ, విచిత్ర చారిత్రకుడనీ, 
పుట్టువు లేనివాడనీ, లక్ష్మీదేవిని ఏలిన శ్రీహరి ఈ వామనుడు అంటూ వ్యక్తం 
కావించినాడు. 


మ. _ గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్‌ ముంజియో దండమో 
వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్‌ వామాక్షు లశ్వంబు లె 
క్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షా మితంబైన మూ 
డడుగుల్‌ మేరయ త్రోవ కిచ్చుటయె బ్రహ్మాండంబు నాపాలికిన్‌. 


బలి యజ్ఞశాలకడకు అఖండ తేజస్సుతో (ప్రకాశిస్తూ వచ్చిన వామనమూర్తిని 
చూచీ ఆనందంతో బలిచక్రవర్తి నాయనా! నీవెవ్వరివాడవూ, ఎక్కడి నుండి 
వచ్చినావూ? నీకేంకావాలి? ఏనుగులా? గుర్రాలా, మాడలా, మగువలా, రత్నాలా, 
దండలా, భూఖండమా, ఏది కావాలో చెప్పు ఇస్తానంటూ ప్రశ్నింపగా, ఆ మాటలు 
విన్న పొట్టివడుగు తాను ఒంటరివాడననీ, తనకీ భోగభాగ్యాలేవి అక్కరలేదంటూ 


84 పోతన కవితాసుధ 


చెబుతూ తనకు కావలసింది మూడడుగుల భూమిమాత్రమే అంటూ సమాధానం 
ఇచ్చిన సందర్భంలోనిది ఈ పద్యం. 

ఓ ప్రభూ! నాకు ఎండకాచుకోవడానికి గొడుగో, బ్రాహ్మణ బ్రహ్మచారిని కాబట్టీ 
జన్నిదమో, నీటికి అక్కరకువచ్చి కమండలమో, నదుముకు కట్టుకునే ముంజీ బంధమో, 
చేతిలోపట్టుకునే దండమో-ఇలాటి వస్తువులయితే నాకు అక్కరకువస్తాయి. కానీ, 
బ్రహ్మచారిని నేనెక్కడా? భూములూ, ఏనుగులూ, గుర్రాలూ, సుందరాంగనలూ ఎక్కడా; 
నాకొద్దు ప్రభూ, నేను కోరేదల్లా నా కోరికకు సరిపడగా మూడడుగులు మాత్రపు 
నేల; ఆమాత్రం దారి కోసం ఇస్తే చాలు. అదే బ్రహ్మాండంగా భావిస్తాను అన్నాడు. 

పుట్టినేర్చెనో పుట్టక నేర్చెనో పొట్టివడుగు ఈ పుట్టెడు బుద్దులంటూ దాతనూ, 
(శ్రోతలనూ ముక్కుమీద ట్రేలేసుకునేటట్లు చేస్తూ, కన్నుండగనే కంటిపాపను తీసేంతటి 
చాకచక్యాన్ని ప్రదర్శించిన వామనమూర్తి మాటచమతానాన్ని ప్రదర్శించిన పద్యం 
అది. 

నిజానికి వామనుడు అగ్నిశిఖవంటి బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారికి అవసరాలే 
లేవు. ఒకవేళ ఉన్నా అది అతి సామాన్యమైన గొడుగూ, యజ్ఞోపవీతం, కమండలమూ, 
ముంజ[త్రాడో ఐ ఉంటుంది. అంతేకానీ, మహాభోగులైన వారికి ఉపకరించే భూ, 
కరి, హరి, వామాక్షులతో పనేలేదు. దాత అధికారానికీ, జెదార్యానికీ తగినట్లుగా 
దేన్నైనాసరే ఇస్తానన్నాడు కానీ పరిగ్రహించేవాడు ఇచ్చిన వస్తువులను అంగడిలో 
పెట్టి మారుబేరం చేస్తూ డబ్బు గడించేవాడు కాడు. అందుకే తనకు ఉపయోగం లేని 
అమూల్యవస్తువైనాసరే కాదన్నాడు. తన కోరిక మేరకు తనకు కావలసింది మూడు 
అడుగుల త్రోవ. అంతమేర దొరికితే చాలు, అది బ్రహ్మాండమే తనపాలికి. వినేవారు 
ఈ మాటను లక్షణార్థంగా గ్రహించినారు. నిజానికిది యథార్థపు మాటయే. ఈ 
మూడడుగుల వల్లనే వామనుడు త్రివిక్రముడై భూమ్యాకాశ పాతాళాలనూ 
ఆక్రమించినాడు. నిజానికి బలిచక్రవర్తి దానంగా బ్రహ్మోండాన్నే ధారపోసి నభ్రైంది 


కదా! 


శా. కారే రాజులు రాజ్యముల్‌ గలుగవే గర్వోన్నతిం బొందరే 
వారేరీ సిరిమాట గట్టుకొని పోవం జాలిరే భూమిపై 
బేరైనం గలదే శిబి ప్రముఖులుం ట్రీతిన్‌ యశఃకాములై 
యీరే కోర్కులు వారలన్‌ మజచిరే యిక్కాలమున్‌ భార్గవా. 


డా॥ పి. యశోదారెడ్డి 85 


వామనుడు ఎంతో చాతుర్యంతో బలిని మూడడుగుల దానమంటూ 
మూలముట్టుగా దోచుకోదలచిన తీరును పసిగట్టిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తి 
శ్రేయస్సును కోరుతూ, ఓత్యాగమూర్తీ! ఈ వచ్చినవాడు ఎవడో కాదూ విశ్వంభరుడు. 
దానం గీనం అంటూ పోయి నాశనం కాకూ. నిన్నూ నీకులాన్నీ రాజ్యాన్నీ కాపాడుకో! 
నామాట వినూ అంటూ బుద్ధిచెప్పినప్పుడా మాటలకు బలిచక్రవర్తి తానేమైనాసరే! 
ఆడినమాటకు తిరుగులేదంటూ సమాధానం ఇచ్చినప్పటి పద్యం అది. 

ఓ ఆచార్యా! ఎందరు రాజులు కాలేదూ, ఎన్ని రాజ్యాలు వృద్ధి పొందలేదూ, 
ఎంత గర్వాతిరేకాన్ని పొందలేదూ, వారంతా ఇప్పుడెక్కడున్నారూ? సంపాదించిన 
ధనరాశిని మూటగట్టుకుని వెంబడి తీసుకొని పోగలిగిరా? ఈ భూమ్మీద వారిపేరన్నా 
వినబడుతుందా? శిబిచక్రవర్తి మొదలైన రాజగ్రేష్ణులు ఎంతో (ప్రేమతో కోరినవారి 
కోర్కెలు తీర్చలేదా? వారు గతించి ఎంతో కాలం ఐందికదా! ఈనాటికీ వారిని మరిచిన 
వారున్నారా? అంటూ అడిగినాడు. 

విశ్వంభరుని విశ్వవ్యాపకత్వాన్ని ఎరిగిన దానవగురువు నీతినిపాటిస్తూ నిన్నూ 
నీకులాన్నీ నీరాజ్యాన్నీ కాపాడుకొమ్మంటూ సలహా చెప్పినాడు. అందుకు సమాధానంగా 
దానవ శ్రేష్టుడైన బలి 'ఓ ఆచార్యా! మీరు రాజ్యం, కులం అంటూ అంటున్నారు, 
ఇందులో ఏదిశాశ్వతం? ఎన్నిరాజ్యాలు రాలేదూ, ఎన్నిపోలేదూ? గర్వంతో కన్నూమిన్నూ 
కానక తిరిగిన రాజులంతా ఈనాడు ఎక్కడున్నారు? డేగబారినుండి తన్నాశయించిన 
పావురాయిని కాపాడేందుకు ఆత్మార్పణం చేసిన శిబివంటి మహానుభావులు కీర్తి 
శరీరంతో ఈనాటికీ స్థిరులై జీవిస్తున్నారుకదా?” అన్నాడు. ఈ మాటలల్లో అస్థిరాలైన 
రాజ్యమూ, రాజవైభవమూ, నశ్వరమైన శరీరంకన్నాకూడా స్థిరమైంది ఇచ్చినమాట 
తప్పక పోవడం. అదే నిత్యమైందీ అంటూ రూఢిపరిచినాడు పోతన. 

మరిచిపోని పోతన భాగవతపు పద్యాలల్లో ఇదొకటి. 
శా. అఆదిన్‌ శ్రీసతి కొప్పుపైం దనువుపైం నంసోత్త రీయంబుపైం 

బాదాబ్దంబులపైం గపోలతటిపైం బాలిండ్లపై నూత్న మ 

ర్యాదం జెందుకరంబు (గ్ల్రిందగుట మీందై నా కరంబుంట మే 

ల్లాదే రాజ్యము గీజ్యమున్‌ సతతమే కాయంబు నాపాయమే. 

మూడడుగుల నేలను తాను దానం ఇచ్చింది కేవలం ఉత్త పొట్టివడుగుకు 
కాదూ శ్రీహరికే అంటూ తెలిసిన బలిచక్రవర్తి తనభాగ్యానికి మరింత ఆనందిస్తూ 
అంతకన్నా కావలసింది తన కింకేమీలేదంటూ ప్రకటించిన సందర్భంలోది ఈ పద్యం. 


86 పోతన కవితాసుధ 


తొలుత లక్ష్మీదేవి కొప్పుపైనా, తరువాత శరీరంపైనా, ఆ తల్లిఎదపై ఉన్నసన్నని 
ఉత్తరీయంపైనా, తామరలవంటి పాదాల పైనా, చెక్కిళ్ళ పైనా, పాలిండ్లపైనా కొత్తరీతితో 
సింగారాలొలికే ఆ మహావిష్ణువు చేయి క్రిందై మీదైన నా చేతిది భాగ్యం కాదా? 
రాజ్యమూ గీజ్యమూ శాశ్వతమా? ఈ శరీరం మాత్రం ఏ అపాయమూ పొందకుండా 
కలకాలం స్థిరంగా ఉంటుందా? అంటూ శుక్రాచార్యుల వారికి సమాధానం చెప్పినాడు. 
ఈ పద్యం శృంగార రసాత్మకమై వినేవారి చెవులకు విందును చేస్తుంది, ఎంత 
శృంగారాన్ని రంగరించినా ఏమాత్రం భక్తిగౌరవాలకు వెలితిని కలిగించక భావనకు 
సొగసును చేకూర్చిన పద్యం ఇది. ఈ పద్యంలో మొదటి రెండు చరణాలల్లో శృంగార 
నాయకుడు కేళీ వినోదంలో తగిలి అనుకూలవతి ఐన నాయికను తరతరాలుగా 
కరగిస్తూ స్వాధీనం చేసుకుని రక్షించే విధానం చిత్రింపబడి ఉంది. తరువాతి రెండు 
చరణాలల్లో విరక్తి ధ్వనిస్తుంది. ఈ వైరాగ్య భావన పై శృంగార రసాన్ని పరిపుష్టం 
పొందనీయక భక్తి వైపు మరలిస్తుంది. ఈ పై రెండు పాదాలు శ్రీ హరిచేతికి ఉన్న 
మహిమాధిక్యాన్ని ప్రకటించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాయి. అందరికీ ఆరాధ్య 
ఐ అన్ని ఇండ్లను వెలిగించే శ్రీదేవి ప్రతి అంగాన్నీ రసలోలుప బుద్ధితో తాకి క్రొత్త 
సొగసులు సంతరించుకున్నంత చేయి ఈ సందర్భంలో దానాన్ని చేపట్టడంతో 
క్రిందుచేయబడింది. ఇచ్చేదాతగా, యాచకుడై చాచినచేతిపైన బలిచక్రవర్తి చేయి 
మీదున్నది. అంతటి ఆదిమహావిష్ణువు చేతిని క్రిందు చేయగలిగిన సౌభాగ్యం కన్నా 
అశాశ్వతాలైన రాజ్య సంపదలూ, ఈ శరీరమూ భిన్నం కాదుకదా! అందుకే ఇంతటి 
ఉదాత్తుడైన బలిని నిగ్రహించి నప్పటికీ శ్రీహరికి అతని వాకిట కావలి ఉండక 
తప్పిందికాదు. 
శా. ఇంతింతై వటుండింతయై మటియుం దానింతై నభోవీథిపై 

నంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై 

నంతై చంద్రుని కంతయి (ధ్రువునిపై నంతై మహర్వాటిపై 

నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై 

ఎందరు వలదన్నా కాదన్నా వినక బలిచక్రవర్తి మూడడుగుల మాటతో 
ముల్లోకాలనూ ఆక్రమింప గలిగిన వామన మూర్తికి సర్వదానవ సామ్రాజ్య 
లక్ష్మినంతటినీ ధారపోసినాడు. ఆ వెంటనే వామనమూర్తి విశ్వరూపాన్ని ధరిస్తూ 
తరతరాలుగా పెరగడం ప్రారంభించినాడు. ఆ పెరుగుదలను కండ్లకు కట్టినట్లుగా 
వర్ణించిన పద్యం ఇది. 


డా॥ పి. యశోదారెడ్డి 87 


ఇంతంత పెరుగుతూ పొట్టి వడుగు కొంచెం పెరిగినాడు, ఆ మీద కొంత 
సేపటికి మరింత పెరిగినాడు. మరికొంత సేపటికి ఆకాశమార్గంపై ఎదిగి 
కానవచ్చినాడు. తరువాత ఆకాశంలో మేఘమండలానికి కొంతదూరంలో ఉన్నాడు. 
ఆ తరువాత కాంతి వలయాన్ని దాటీ, చంద్రకక్ష్యను దాటీ, ధ్రువ నక్షత్ర మండలాన్ని 
అతిక్రమించీ, మహార్వాటినికూడా అధిగమిస్తూ సత్యలోకంతో సమానుడౌతూ, చివరకు 
బ్రహ్మాండం యొక్క అంతం వరకూ పెరిగినాడు-అంటూ వర్ణించినాడు. 

ఈ సందర్భంలో వామనుడు పెరుగుతున్నట్లుగానే ఉపయోగించిన పద్యాలన్నీ 
చెంగు చెంగున దుముకులు వారుతూ మనకు ఆనందాన్నీ ఆశ్చర్యాన్నీ కలిగిస్తున్నాయి. 
“ఇంతింతై, తానింతై, అంతై, అల్లంతై, పై అంతై' అనే పదాలు క్రమ క్రమమైన 
అభివృద్ధి ప్రమాణాన్ని చిత్రగతిలో చూపడానికి ఎంతో బిగువైనవి ఇంతింతై. తొలుత 
పెరుగుదల మెలమెల్లగా ప్రారంభమైంది. ఒక్కసారి పెరగటం ప్రారంభించిన తరువాత 
శిఖరస్థానాలను అందుకోవడం క్షణ క్షణాలల్లో జరిగి పోయింది. అందుకే ఆ భావాన్ని 
ఇంతై, అంతై అనే పదాలతో పోతన ఎంతో సమర్థవంతంగా సూచించినాడు. భూమి 
పైభాగంలో మొదట ఆకాశవీథి, దానిపైన మేఘమండలం, ఆపైన కాంతిమండలం, 
అదే నక్షత్ర మండలం. ఆపైన ధ్రువమండలం, ఆపై మహర్వాటీ మండలం. అన్నిటి 
కన్నా పైన ఉండేది సత్యలోకం, అదే గోలోకం, ఏ ప్రాణీ గమించలేని విష్ణు స్థానం. 
మానవులకు అగోచరమైన క్రివిక్రముని మూడవ పాద క్రమం అంటూ పెద్దలు 
చెబుతారు. ఈ ఖగోళ రహస్యాలను ఎరిగిన పోతన ఈ పద్యంలో పొందుపరచి 


మ. రవిబింబంబుపమింపం బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై 

శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై 

చవిమత్మంకణమై కటిస్థలి నుదుంచద్వస్త్రమై నూపుర 

ప్రవరంబై పదపీఠమై వటుండు దా బ్రహ్మాండమున్నిండుచోన్‌. 

ముచ్చటైన మూడడుగుల దానంతో వామనుడు విజృంభించడం మొదలు 
పెట్టినాడు, ఎదుగుతూ ఎదుగుతూ సూర్యమండలం వరకు ఎదిగినాడు. ఇక ఆ 


తరువాతి పెరుగుదలను ఒక జాలాన్ని ప్రదర్శించినట్లుగా పోతన ఈ పద్యంలో 
చూపినాడు. 


88 పోతన కవితాసుధ 


బ్రహ్మాండాన్ని నిండుతూ విక్రమిస్తున్న వామనమూర్తికీ మనం ఉపమానంగా 
చెప్పదలచుకుంటే సూర్యబభింబాన్ని తగిన గొడుగుగా మారిందీ అని చెప్పవచ్చు. ఆ 
తరువాత ఆయన తలధరించే రత్నంగా ప్రకాశించింది. మరికొంత సేపటికి చెవికి 
పెట్టుకునే ఆభరణ విశేషమైన కుండలంగా మారింది. ఇంకా కొంత సేపటికి 
కంఠాభరణమై పోయింది. చూస్తుండంగనే ఆ సూర్యబింబము దండచేతికి పెట్టుకునే 
దండపట్టిగా, ముంజేతి కడియంగా, మొలను కట్టే పట్టుబట్టగా, కాలి కడియంగా, 
చివరకు పాదపీఠంగా మారిపోయింది అంటూ చెప్పినాడు. 

ఈ పద్యములో పోతన త్రివిక్రమ స్ఫూర్తికి తగిన అలంకార విశేషాలన్నీ 
ఒక్కొక్కటే తప్పక చెప్పినాడు. సూర్యబింబం ఒక్కటే వామనమూర్తి ఆయా అంగాలను 
ఆ(శ్రయిస్తూ ఆయా ఆభరణ విశేషాలుగా పరిణమించింది. తొలుత వామనుడు 
సూర్యబింబంకన్న కొంత క్రిందికి ఉన్నాడు. అప్పుడా బింబం వామనునికి వడలేని 
అలంకారమైన గొడుగైంది. తరువాత ఆ సూర్యుడు మరి కొంత దగ్గర పడగా 
శిరోలంకారము ఐనాడు. విష్ణువు పైకి విక్రమిస్తూ ఉంటే రవిబింబం తరతరాలుగా 
కిందికి దిగుతూ ఉన్నట్లు గోచరింప చేస్తుంది కాని ఇక్కడ రవిబింబం మాత్రం 
ఉన్నతావునే ఉంది. ఎదుగుతున్నవాడే వామనుడు. సూర్యుడు తేజోమూర్తి. అంతేకాదు, 
ఆ ప్రకాశమే వామనమూర్తి అంగాలల్లో అలంకారాదులుగా భాసించింది. త్రివిక్రమునికీ 
సూర్యునికీ అవినాభావ సంబంధం ఉంది. జ్ఞానచక్షువూ, సర్వవ్యాపి ఐన వానకు 
త్రివిక్రముడు అందరికీ చీకట్లను తొలగిస్తూ వెలుతురును ఇచ్చే సూర్యుని తోడి 
సంబంధానికి పోతన సహజాలంకార సంశ్లిష్టమైన అతిశయోక్తిని అద్భుతరసంతో 
మేళవిస్తూ రసానందాన్ని పంచినాడీ పద్యంలో. ఇందులో ఆప్రధానంగా ఉల్లేఖం 
కూడా భాసించక పోలేదు. 


క. ఉదరము లోకంబులకును 
సదనంబగు టెటింగి శివుడు చటుల విషాగ్నిన్‌ 
గుదురుకొనం గంఠబిలమున 
బదిలంబుగ నిలిపె సూక్ష్మ ఫలరసము క్రియన్‌. 


దేవదానవులు సముద్రాన్ని మథించినప్పుడు సర్వలోకాలకూ మహాభయాన్ని 
కలిగిస్తూ భయంకరమై కణకణలాడే నిప్పువంటి విషం పుట్టింది. అందరి మేలును 


డా॥ పి. యశోదారెడ్డి 89 


కోరే సమర్గుడైన పరమ శివుడు ఆ విషాన్ని చేతబట్టి తనగొంతులోనే ఆపినాడు. ఆ 
శంకరుడా విషాన్ని ఎట్లా, ఎందుకు నిలిపినాడో చెప్పే సందర్భంలో ఉన్నదీ పద్యం. 

తన కడుపు లోకాలకు నివాస స్థానం అంటూ తెలుసుకున్న శివుడు చటులమైన 
ఆ విషాగ్నినీ స్థిరపడేటట్లు తనకుత్తుక తొర్రలో భద్రంగా, సూక్ష్మమైన ఫలరసాన్ని 
నిలిపినట్లుగా నిలిపినాడు - అంటూ చెప్పినాడు. 

విశ్వగర్భుడు పరమేశ్వరుడు. అందుకే లోకాలన్నీ తన కడుపులో ఉన్న విషయం 
తెలిసిన సర్వజ్ఞుడు ఆయన. పుట్టిన విషమేమో మహాభయంకరంగా వ్యాపిస్తుంది. ఆ 
విషం అట్లా బయట ఉండటానికి వీలులేదు అప్పుడాయన చేయవలసింది దాన్ని 
మింగివేయడమే. అట్లా ఆ విషాగ్నిని అవలీలగా (మ్రింగి వేయగలడు, కానీ, ఇక్కడో 
చిక్కుంది. బయటివిషాన్ని మ్రింగి కడుపులోకి పంపితే ఆ కడుపులో ఉన్న లోకాలన్నీ 
దహించుకుపోతాయి. అందుకే పరమకారుణ్యమూర్తి ఐన ఆ శివుడు ఏ జీవికీ 
బాధకలుగకుండా ఆ విషాన్ని తన కంఠనాళంలో పదిలంగా కుదురు పడచేసినాడు 
శివుడు ఈ హాలాహలాన్ని ముద్దగాచేస్తూ ఎంత అవలీలగా తన కంఠంలో పొందు 
పర్చినాడంటే అల్లనేరేడు పండురసాన్ని గొంతులో దాచినంత సులువుగా మింగి 
కంఠదేశంలో నిలుప గలిగినాడంటూ పోతన శివుని శక్తిని చెప్పకే చెప్పినాడు. 
సూక్ష్మఫలం అంటే ఏదో చిన్నపండు అనేదానికన్నా నేరేడు పండు అనే అర్థాన్ని 
(గ్రహిస్తేనే స్వారస్యం చెడకుండా ఉంటుందని ఈ అర్థాన్నే గ్రహించడం జరిగింది. 


క.  మింగెడివాండు విభుందని, 
మింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్‌ 
మింగుమనె సర్వమంగళ 
మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో! 


శివుడు హాలాహలాన్ని భక్షించేప్పుడు, దానికి పార్వతి అనుమతించినట్లుగా 
భావిస్తూ ఆమె పాతివ్రత్యాన్ని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం ఇది. 

విషాన్ని మ్రింగేవాడు తన భర్త అనీ, మ్రింగేది ప్రాణాలకే ఎసరుపెట్టె విషమనీ 
తెలిసే సర్వమంగళ ఐన పార్వతీదేవి ఆ పని ప్రజలకు మేలుచేస్తుందని సరే మింగులే 
అన్నది. ఆ సర్వమంగళ తన మంగళసూత్రాన్ని ఎంతనమ్మిందో కదా! అంటూ పోతన 
ఆశ్చర్యాన్ని ప్రకటించినాడు. 


90 పోతన కవితాసుధ 


లోకంలో సాధారణంగా ఒక సాహసకృత్యాన్ని చేయుమంటూ ఇతర్లను ఎంతైనా 
పురికొల్చవచ్చు. కానీ అది తనకూ తనవారి వంతుకూ వచ్చేవరకు వెనకా ముందాడడం 
సహజం. కానీ పార్వతి మాత్రం అట్లా కాకుండా ప్రవర్తించింది. మింగేదేమో 
ప్రాణాలుతీసే విషం అనీ తెలుసు. మింగేవాడు తన ముత్తైెదువతనానికి ప్రాపైన భర్త 
అనీ తెలుసు, పైగా ఆ విషాన్నిమింగితే తనకు లాభించేది రవ్వంతైనా లేదనీ తెలుసు. 
ఐనప్పటికీ ఆమె తన భర్తను ఆ విషాన్ని మింగుమన్నది. మరి ఆ తల్లికి తన 
మంగళసూత్రం మీద ఎంత నమ్మకం ఉందో అంటూ ప్రశంసించినాడు. 

పూర్వకాలంలో మంగళసూత్రాన్ని పరమ పునీతంగా భావించేవారు. భర్త గండం 
గడిచి బయటపడితే ఆ ఇల్లాలి మంగళ సూత్రబలమే ఆయన్ను కాపాడిందీ అనేవారు. 
ఇక్కడ మంగళసూత్రం అంటే ఆ ముత్తైదువ పాతివ్రత్య ప్రభావం అంటూ మనం 
గ్రహించవలసి ఉంటుంది. 

ఇక్కడ పోతన పార్వతిని 'సర్వమంగళ అనే పదంతో సూచిస్తూ జెచిత్యాన్ని 
పోషించినాడు. ఆమె రూపుదాల్చిన శుభం. సకలశుభాలకూ ఆకరం. అందుకే ఆమె 
సర్వజగాలకు మేలును కోరుతూ తన మంగళసూత్రాన్ని గట్టిగా నమ్మీ తన భర్తకు 
ఏముప్పూ రాదంటూ దృఢనిశ్చయంతో సకల జనసుఖకారకమైన పని చేయడానికి 
అంగీకరించింది. సర్వమంగళ సరే అన్నచోట అశుభం జరగడానికి వీలులేదని పోతన 
హృదయం. 


ఆ. హరుడు గళమునందు హాలాహలము వెట్టం 
గప్పు గలిగి తొడవు కరణి నొప్పె 
సాధురక్షణంబు సజ్జనులకు నెన్న 
భూషణంబుగాదె భూవరేంద్ర. 


దేవదానవులు వాసుకిని తరి త్రాడుగా చేసీ మందరపర్వతాన్ని కవ్వంగా చేసీ 
పాలసముద్రాన్ని చిలికినప్పుడు, ఆ సంద్రంలోంచి మహాభయంకరమైన విషం పుట్టింది. 
బ్రహ్మాదుల ప్రార్థనను మన్నిస్తూ శివుడు విషాన్ని మింగి కంఠంలో ఆపినప్పుడా 
స్థితిని వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది. 

ఓ రాజ[్రేష్ణుడా! శంకరుడు గొంతులో హాలాహలం అనే విషాన్ని నిలుపగా 
ఆ విషం నల్లనిదైన కారణంతో ఆయన కుత్తుకకు ఒక ఆభరణంగా మారి 
ప్రకాశించింది. అవును మరి, సాధు జనులరక్షణం సత్పురుషులకు ఒక ఆభరణమే 
కదా! అన్నాడు. 


డా॥ పి. యశోదారెడ్డి 91 


శివుడు పాలనురుగువంటి తెల్లని శరీరకాంతి కలవాడు. అంతటి 
సుధాధవళమూర్తి నల్లటిపొగలూ సెగలు చిమ్ముతూ లోకభయంకరంగా విజృంభిస్తున్న 
విషాన్ని ఆహరిస్తూ తన గొంతులో నిలిపినాడు. ఆ నల్లటి విషం స్వామి కుత్తుకకు 
తన నలుపును పులుముతూ ఒక ఆభరణ విశేషంగా, అలంకార ప్రాయంగా 
అందగించింది. ఈ విశేషణాన్ని పోతన సాధురక్షణం ఎప్పుడూ సజ్ఞనులకునెన్న 
భూషణంబుగాదే, అనే సామాన్యోక్తి సమర్థిస్తూ అర్జ్భాంతరన్యాస అలంకారాన్ని 
చొప్పించినాడు. 

మనం బాగా ఆలోచించిచూస్తే పోతన చెప్పిన ఈ మాట పొల్లుపోని నిజంకదా! 
భాగవతాన్ని చదివే సహృదయుడు విడువక చదివే పద్యాలల్లో ఇదొకటి. 


మ. అమరన్‌ లోకహితార్థ మంచునభవుం డౌంగాక యంచాడెం బో 
యమరుల్‌ భీతిని మింగుమీయనిరి వో యంభోజగర్భాదులుం 
దముంగావన్‌ హర! లెమ్ము లెమ్మనిరివో తాంజూచి కన్గంట న 
య్యుమ ప్రాణేశ్వరు నెట్లు మింగు మనె నయ్యుగ్రానల జ్వాలలన్‌. 


సకల ప్రాణి భయంకరంగా మహావిషం ఉద్భవించినప్పుడు ఆ విషాన్ని 
(మింగడానికి చూస్తూ చూస్తూ పార్వతీదేవి భర్తను ఎట్లా కోరిందో? ఎట్లా 
అనుమతించిందో? - అంటూ ఆశ్చర్య పడుతూ వ్రాసిన పద్యం ఇది. 

పొందుగా తానుచేసే ఈ పని లోకహితం కోసం అంటూ శివుడు 'సరే అంటూ 
పలికితే పలికి ఉండవచ్చు. దేవతలందరూ భయంతో అయ్యా! తామూ (మింగండీ! 
అని అంటే అని ఉండవచ్చులే! బ్రహ్మ మొదలైనవారు తమను రక్షించే కొరకు ఓ 
హర, లే, లెమ్మంటే అన్నారుపో, కానీ పార్వతీదేవి తన కంటి ఎదురుగా మహాఘోరమైన 
ఆ విషాన్ని చూస్తూ తన ప్రాణేశ్వరుడైన శివుణ్ణి ఆ హాలాహలాన్ని మ్రింగుమంటూ 
ఎట్లా అని ఉండవచ్చు అంటూ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చినాడు కవి. 

భయంతో దేవతలూ, ఆత్మ రక్షనార్థం (బ్రహ్మోదులూ, శివుణ్ణి విషాన్ని 
మింగడానికి ప్రోత్సహిస్తే ప్రోత్సహించి ఉండవచ్చు. లోకకల్యాణాన్ని కాంక్షించీ ఆ 
శివుడు ఆ విషాన్ని మింగడానికి అంగీకరిస్తూ సరే అట్లే అని ఉండవచ్చు. ఇందులో 
ఆశ్చర్యం లేదు. కానీ ప్రాణాధిక ప్రియుడూ ఐన తన భర్తనే చూస్తూ చూస్తూ పార్వతి 
మింగుమనడంలోనే విశేషం ఉంది. ఈ భావాన్నే మంచి తెలుగు జాతీయాలను 
పొదిగిస్తూ పోతన ఈ పద్యంలో వ్యక్తంచేసినాడు. నోనోట, కన్లంట, చేజేత అనే 


92 పోతన కవితాసుధ 


జాతీయాలూ తెలుగువారికి కొత్తలుకావు. పోతన ఇటువంటి జాతీయ ప్రయోగం 
చేస్తూ తెలుగువారికి మరింత దగ్గరివాడైనాడు. 


సీ, వేర్వేర బొమ్మల పెండ్లిండ్లు సేయుచు 

నబలలతోడ వియ్యంబులందు 

గుజ్జెన గూళ్ళను గొమరొప్ప వండించి 
చెలులకుం బెట్టించుంజెలుపు మెజయ 

రమణీయ మందిరారామ దేశంబులం 
బువ్వుం దీంగెలకును బ్రోదిసేయు 

సదమల మణిమయ సౌధ భాగంబుల 
లీలతో భర్మడోలికల నూగు 


తే. బాలికలతోడం జెలరేంగి బంతులాడు 
శారికా కీర పంక్తికిం జదువు చెప్పు 
బర్డి సంఘములకు మురిపములు గజపు 
మదమరాళంబులకుం జూపు మందగతులు. 


శ్రీ రుక్మిణిదేవి కుండిన పురాధీశ్వరుడైన భీష్మకునికి పుట్టీ దినదిన ప్రవర్ధమాన 
ఐ తనతోటి బాలికలతో ఆడుకున్న విధానాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది. 

రుక్మిణీదేవి వేరువేరుగా బొమ్మలకు పెండ్లిళ్లు చేస్తూ తన తోటి బాలికలతో 
వియ్యాలు అందుకునేది. గురుగులల్లో వంటకాలను వండిస్తూ ఎంతో ఇంపుగా తన 
స్నేహితులకు పెట్టించేది, మనోహరమైన మందిరాల్లో ఉన్న ఉద్యానవనాలల్లో 
పూలతీగెలకు పాదులు చేయిస్తూ, నీళ్లుపోస్తూ, పందిళ్లకు పారిస్తూ పోషించేది. పరిశు 
(భ్రమైన మణులు తాపిన మేడలల్లో వేడుకతో బంగారుటుయ్యాలలు ఊగేది. తోటి 
ఆడపిల్లలతో ఎంతో ఉత్సాహంతో బంతులాడుకునేది. గోరువంకలకూ, చిలకలకూ 
చదువులు చెప్పేది. నెమిళ్లకు మురిపాలు నేర్పేది. మదించిన హంసలకు నడకలు 
నేర్పేది-అంటూ వర్ణించినాడు. 

ఈ పద్యంలో పోతన నిరుపేద ఇంటి ఆడపిల్ల మొదలు ఎండ కన్నెరుగని 
రాచకన్నియ వరకూ యుక్త వయస్సు రాక పూర్వం ఆడుకునే ఆటలను పేర్కొన్నాడు. 
కొంతకాలానికి పూర్వం ప్రతి ఇంట్లో ఆడపిల్లలు బొమ్మరిల్లు వేసుకుని బొమ్మలాటలు 
ఆడుకునేవారు. వాటికి పెండ్లిళ్లు చేస్తూ వియ్యాలందుకుంటూ సగం కయ్యాలు 


డా॥ పి. యశోదారెడ్డి 9౩3 


పెట్టుకోవటమూ వాటిని పరిష్మరించుకోవటమూ నేర్చుకునే వారు. అట్లే గుజ్జెన గూళ్లు 
వండటంకూడా పనికి పనీ వేడుకకు వేడుకగా ఉండేది. మన పూర్వులు పనిలో 
ఆటనూ, ఆటలో పనితనపు తీర్చునూ జోడించే ఉంచినారు అనడానికి గురుగుల్లో 
వంటకాలే నిదర్శనం అని చెప్పవచ్చు. 

రాచకన్నెలకు పూలతోటలో విలాసంగా పూతీగెలను పెంచడమూ, బంగారుటు 
య్యాలలూగడమూ, నెమళ్లకు నాట్యాలు నేర్చడమూ, చిలుకలకు చదువులు చెప్పడమూ, 
హంసలకు నడకలు నేర్చడమూ సాధ్యపడేవి. అన్నిటికన్నా విశేషంగా ఆడపిల్లలు 
బంతులాడటం గమనించ తగింది. ఈవిధంగా ఈ పద్యంలో పోతన రుక్మిణీదేవి 
వ్యపదేశంతో ఆనాటి రాచకన్నెల క్రీడా విశేషాలను ప్రకటించినాడు. 


ఉ. శ్రీయుత మూర్తి! యో పురుష సింహమ! సింహము పాలి సొమ్ము గో 
మాయువు గోరు చందమున మత్తుండు చైద్యుండు నీ పదాంబుజ 
ధ్యాయిని ఐన నన్ను వడిం దాంగొని పోయెదనంచు నున్నవాం 
డా యధమాధముం డెంజుగం డద్భుతమైన భవత్ర్రతాపమున్‌. 


రుక్మి తన చెల్లెలైన రుక్మిణీదేవిని శ్రీకృష్ణునికి ఇచ్చేందుకు ఇష్టపడక శిశు 
పాలునికి ఇస్తానంటూ మాట ఇచ్చీ వివాహాన్ని నిశ్చయించినాడు. వార్తను అందుకున్న 
శిశుపాలుడు ఇతర రాజబంధు వర్గంతో కూడా వచ్చిచేరినాడు. కాని రుక్మిణీదేవి 
ఇంత వరకు తనను శ్రీకృష్ణునికి మానసింగా అర్పణ చేసుకొంది. తాను అతని 
సొమ్ము. ఆ హరి సొమ్మును ఇతరులు తాకకూడదు. అందుకే ఆమె ధైర్యంతో శ్రీకృష్ణునికి 
సందేశం పంపింది. ఆ సందేశంలో వ్యక్తం చేసిన భావం ఈ పద్యం. 

లక్ష్మీవంతమైన ఓ శుభమూర్తీ! ఓ పురుష శ్రేష్ణుడా! సింహము పాలి సొత్తును 
నక్క ఆశిస్తున్నట్లుగా మత్తుడైన శిశుపాలుడు నీ పాదపద్మాలను ఆశ్రయించి ధ్యానిస్తున్న 
నన్ను వెంటనే కొని పోతానంటున్నాడు. ఆశ్చర్యకరమైన నీ శౌర్యాన్ని నీచాతి నీచుడైన 
ఆ శిశుపాలుడు ఎరుగడు సుమా! అంటూ సందేశాన్ని పంపింది. 

ఈ పద్యంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుజ్ణి సంబోధించిన తీరులోనే విశేషం ఉంది. 
శ్రీకృష్ణుడు శ్రీయుతమైన మూర్తి కలవాడు, అంటే శుభకరమైన ఆకారం కలవాడనీ 
సామాన్యార్థం, ఆనపాయిని ఐన శ్రీదేవితో కూడినట్టి మంగళమూర్తి ఐన విష్ణువు అని 
విశేషార్థం. అట్లే ఆయన పురుషసింహుడు అంటే వీరులల్లో గణనీయుడనీ, విష్ణుపరంగా 
పురుషోత్తముడైన ప్రధానుడు అనే అర్ధం కూడా పొసగుతుంది. 


94 పోతన కవితాసుధ 


సాధారణంగా మృగరాజైన సింహపు సొత్తును మరే ఇతర సత్వమూ తాకదు. 
ఆ సందర్భంలో అల్పాతి అల్ప సత్వం అయిన ఓ నక్కసింహము పాలిటి ఆ సొమ్మును 
ఆశించడం అతి విచిత్రం. అట్లే అప్పుడు ఎంతో అధముడైన శిశుపాలుడు రుక్మిణీ 
దేవిని వెంటనే దక్కించుకోవాలంటున్నాడు. అదే నక్కపని. అయితే శిశుపాలుడు 
పురుషుడేకదా! అవివాహిత అయిన కన్యను కోరడంలో తప్పేం ఉంది- అంటూ 
అనడానికి తావు లేకుండా రుక్మీణీదేవి తనను “శ్రీకృష్ణ పదాంబుజ ధ్యాయిని” గా 
ప్రకటిస్తూ ఆయన ఎడల తన ప్రగాఢమైన భక్తి విశ్వాసాలను స్పష్ట పరిచింది. అంతే 
కాదు. తనను అప్పుడే ఆ పురుష సింహుని సొత్తుగా నిర్ణయించుకొంది. అందుకే 
ఎంత అధముడు కాకపోతే హరికి అంకితమైన తనను కాంక్షిస్తాడు- అనే విషయాన్నే 
కాకుండా పరులసొమ్మును కోరడం మహాపాపం అంటూ ధ్వనింప చేసింది. 

పురుషసింహమైన హరిముందు సాధారణులైన వీరపురుషులందరు నక్కలవంటి 
వారే కదా! మరొక విశేషం, అల్పశక్తి కలిగిన నక్క ఎట్లా హరిసొమ్ము ఆశించ గలిగిందీ 
అంటే అది మత్తతవల్ల, అదే అజ్ఞత, అదే అహంకారంవల్ల ఏర్పడిన కన్నుగానని 
తనం. మత్తుడైనవాడు బెగాములను, అంటే మంచీ చెడ్డలను ఆలోచించలేడు అందుకే 
విజ్ఞడైన పోతన చైద్యుడు అనే పదానికి విశేషణంగా మత్తుడు అనే పదాన్ని 
ఉంచుతూ ఇంతటి అర్థాన్ని సాధించినాడు. ఈ పద్యంలో ఇంకొక చమత్య్మారం 
ఉంది. రుక్మిణీదేవి సందేశం వీరపురుషునికి పురెక్కిస్తున్నట్లుగా ఉంది. లే, కృష్ణ 
పరాక్రమించు! నీ సొమ్మైన నన్ను కోరుతున్న నక్కవంటి ఆ శిశుపాలుణ్ణి దండించి 
నన్ను కొనిరా! నీ ముందు వాడొక లెక్కా! నీ ప్రతాపం చూపుదువుగాని రా! అంటూ 
ఆహ్వానించినట్లు పిలిచింది. ఇది లౌకిక దృష్టి. 

శివ పార్వతులవలె లక్ష్మీ నారాయణులూ అనాదిదంపతులు. ఆ సంస్కారము 
వల్లనే రుక్మిణీ సందేశంలో దానిని ప్రకటితం చేయగలిగింది. శ్రీకృష్ణుని శ్రీయుతమూర్తి 
అంటూ పిలిచి శ్రీకృష్ణుడే ఆది నారాయణుడు అనే విషయాన్ని స్థిరపరిచింది. పోతన 
ఈమెను నవవిధాలయిన భక్తులకు కూడలిపట్టుగా కూడా వర్ణించినాడు. 


ఉ. నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్‌ 
మిమ్ముం బురాణదంపతుల మేలు భజింతుం గదమ్మ! మేటిపె 
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతి సేయుమమ్మ! నిన్‌ 
నమ్మిన వారికెన్నంటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ: 


డా॥ పి. యశోదారెడ్డి 95 


కృష్ణుడు వచ్చినాడన్న శుభవార్తవినీ రుక్మిణీదేవి వివాహోచితాలైన మంగళ 
అలంకారాలన్నీ సింగారించుకొని ముత్తైదువలు ముందు నడుస్తుండగా సనాతని ఐన 
గౌరీ ఆలయానికి పూజకోసం వెళ్ళీ అక్కడ ఆమె తనకు ఆ హరినే భర్తగా చేయుమంటూ 
ప్రార్థించిన విధానం ఈ పద్యంలో ఉంది. 

ఓ ఈశ్వరీ! నామనస్సులో పురాతనులైన పార్వతీపరమేశ్వరులను నమ్మినాను. 
తల్లీ! ఆదిదంపతులైన మిమ్ములను ఎప్పుడూ భజిస్తూనే ఉంటాను, మీమేలును ఎప్పుడూ 
కోరుతూనే ఉంటాను. మేటీ పెద్దమ్మా! నీవు దయకు సముద్రం వంటి దానవుకదా 
తల్లీ! అమ్మా! నాకు హరిని భర్తగా అనుగ్రహించు తల్లీ! అమ్మా! నిన్ను నమ్మిన వారెప్పుడు 
చెడరు కదా! తల్లీ - అంటూ ప్రార్థించింది. పోతన వ్రాసిన “లావాక్కింతయులేదనే 
పద్యం ఆపదమొక్కులకు అక్కరకు వచ్చినట్లే, కోరిన వరుడు కావాలనుకునే ప్రతీ 
కన్నె చిన్నదీ చదువుకునే తెలుగుపద్యం ఇది. 

రుక్మిణీదేవి తొలుత గౌరీదేవిని ప్రార్థించేప్పుడు గౌరీపతిని కూడా మరిచి 
పోకుండా ఎంతో జాగ్రత్త పడింది. అంతే కాదు సనాతనులూ, పురాణ దంపతులూ 
అయిన మిమ్ము అంటూ జతగానే కలిసి మొక్కింది. దీనివల్ల గౌరీదేవికి తాను ఇంతకు 
పూర్వం తను కోరిన వరుడు లభించేందుకు ఎంత తపించవలసి వచ్చిందో ఆ 
విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసినట్రైంది. పూర్వ స్మృతితో ఆర్ధ్రత పొంది 
రసతరంగితమైన ఆదేవి మనస్సును తనవైపుకు తిప్పుకొంటూ అమ్మా! నీవు మేటి 
పెద్దమ్మవు కదా అన్నది. త్రిమూర్తులభార్యలు గొప్పఇల్లాండ్రు. వాళ్ళందరిలో గొప్పది 
గౌరీదేవి. ఈమె మూల దొంతివంటి మొదటి ముత్తైదువ. అందరికన్నా గొప్ప ఇల్లాలు. 
అందుకే ఆమె ఏమైనా చేయ గలుగుతుంది. అయితే అవసరానికి ఆదుకోని పెద్దరికం 
ఎందుకూ అనే సందేహం రాకుండా “నీవు దయాంబురాశివి” అంటూ పెత్తనానికి 
దయను జోడిస్తూ రుక్మిణీదేవి కోరికలను పండింపజేసుకొంది. ఇవ్వగల సమర్థత, 
ఇచ్చే ఆర్థత ఉన్నప్పుడు ఆర్హుల కోరికలు అట్లే నెరవేరుతాయి. ఇది తెలిసే రుక్మిణీదేవి 
తాను కోరిన శ్రీహరిని తనకు పతిగా చేయుము అంటూ విన్నవించుకొంది. 

అమ్మా! అనే సంబోధన ఆప్యాయతుకు చిహ్నం. అంతే కాదు. అది గౌరవ 
వాచకం. అమ్మ పేమ స్వరూపిణి. ఈమె చలువకూ, కనికరానికీ సంకేతం. అందుకే 
రుక్మిణీదేవి సొంత తల్లితో గోముచేసినట్లు పదే పదే అమ్మా! అమ్మా అంటూ పిలిచింది. 
ఈ రహస్యాన్ని ఎరిగే పోతన తన పద్యంలో అమ్మ అనే శబ్దాన్ని పునరుక్తం చేసినాడు. 


96 పోతన కవితాసుధ 


మా సరివాండవా మా పాపం గొనిపోవ 
నేపాటి గలవాండ వేది వంశ 

మెందు జన్మించితి వెక్కడం బెరింగితి 
వెయ్యది నడవడి యెవ్వండెజుంగు 

మానహీనుండవీవు మర్యాద లెజుంగవు 
మాయంగ కొనికాని మలయరావు 

నిజ రూపమున శత్రు నివహంబు పైం బోవు 
వసుధేశుడవుగావు వావి లేదు 


రై 


ఆ. _ కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు 
విడువు విడువవేని విలయకాల 
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల 
గర్వమెల్లం గొందుం గలహమందు. 


కృష్ణుడు గౌరిదేవి ఆలయం నుండి రుక్మిణీదేవిని అపహరించి అద్దు వచ్చిన 
రాజసమూహాన్ని చెల్లాచెదరు చేస్తూ ఆమెను రథం ఎక్కించుకుని పోతుండగా, రుక్మి 
ఎదురునిల్చి కృష్ణుని సామాన్యుడుగా భావిస్తూ అధిక్షేపిస్తూ పలికిన సందర్భంలోని 
పద్యం ఇది. 

ఏరా కృష్ణా! మాకు సమానుడవనా! మా పాపను తీసుకుపోతున్నావ్‌? మాతో 
పోలిస్తే ధనంకానీ, రాజసం కానీ, శౌర్యం కానీ ఏపాటి ఉంది? ఏది నీ వంశం? 
ఎక్కడ పుట్టిందీ? ఎక్కడ పెరిగిందీ? ఏది నీ నడవడి? ఎవ్వరికీ తెలియదే? అభిమానం 
లేనివాడవు, మర్యాదలు అసలే తెలియనివాడవు. మాయతో గాని చుట్టిముట్టిరావు. నీ 
నిజ రూపంతో ఎప్పుడన్నా శత్రువులను ఎదిరించినావా? నీవేమి రాజువా, నీ కొక్క 
వావీ వరుసలు అంటూ ఉన్నాయా? ఓరి బుద్ధి తక్కువవాడా! ఆ పిల్లను ఇట్లాతెచ్చి 
ఇవ్వు, విడిచిపెట్టు, విడవకుంటివా! చూడు నిన్నేంచేస్తానో, ప్రళయకాల భయంకరమైన 
అగ్ని మంటలవంటి వాడిబాణాలతో యుద్ధంచేస్తూ నీ గర్వాన్ని హరించివేస్తాను జాగ్రత్త 
అన్నాడు. 

ఈ పద్యంలో పోతన వ్యాజనిందాలంకారాన్ని ప్రయోగిస్తూ దాని ద్వారా 
శ్రీకృష్ణుడు విచిత్రవర్తనుడైన సాక్షాత్తు శ్రీహరి అనే విషయాన్ని స్టాపించినాడు. నిజానికి 
శ్రీకృష్ణుడు ఉత్తమ క్షత్రియుడైన రుక్కికి సరి వచ్చేవాడు కాడు. ఆయన 


డా॥ పి. యశోదారెడ్డి 97 


జన్మించిందొకచోటా, పెరిగింది గొల్లపల్లెలో, అందుకే కృష్ణుడు గొల్లడా! క్షత్రియుడా! 
ఏ వంశీయుడో చెప్పలేము. ఉత్తమ వీరుడు ఎప్పుడూ కూటయుద్ధం చేయకూడదు. 
అందుకే మాయలు పన్నుతావంటూ రుక్మి ఈసడించుకున్నాడు. భూపతికాడు, కృష్ణుడు, 
అంతేకాదు వావి లేకుండ మేనల్లునికి భార్య కాబోయే రుక్మిణిని అపహరించినాడు 
ఇంత తగని పని చేయడం పాడిగాదు, పిల్లను విడువు లేదా బాణాలతో నిప్పులు 
కురిపిస్తూ ప్రాణాలు తీస్తాను అంటూ రుక్మి బెదిరించినాడు. 

శ్రీకృష్ణుడే శ్రీహరి. ఆయనకు ఒకరు సాటీ పోటీ కూడానా! ఆయన పాటిని 
నిర్ణయించేదెవరు? హరికి కులగోత్రాలెక్కడా? ఏది వంశం, ఏది జన్మస్థానం, ఆయన 
అజుడూ, సర్వవ్యాపీ, సర్వాంతర్యామి. శ్రీహరి శీతోష్టసముడు, నిరహంకారి అంతేకాదు 
మాయామయుడు. ఆయన నిజరూపాన్ని ఎవ్వరూచూడలేదు. అనేక అవతారాలెత్తి 
అనేక రూపాలతో శత్రు సంహారం చేసినవాడు. కేవల వసుధేశుడు కాడు, నిఖిలేశ్వరుడు, 
గుణాతీతుడూ, గుణరహితుడూ, నిర్గుణుడైన పరంధామపతి అంటూ నిందాఛలంతో 
గుణవర్ణనం చేసిన విచిత్రరీతి ఈ విధానం. ఇంత గహనమైన గూడార్థం ఉన్నా 
పద్యం సరళంగా ఎంతో సాఫీగా నడిచింది. 


మ.  ధ్రువకీర్తిన్‌ హరి పెండ్రియాడె నిజచేతో హారిణిన్‌ మాన వై 
భవగాంభీర్య విహారిణిన్‌ నిఖిల సంపత్కారిణిన్‌ సాధు బాం 
ధవసత్కా రిణిం పుణ్యచారిణి మహాదారిద్య సంహారిణిన్‌ 
సువిభూషాంబర ధారిణిన్‌ గుణవతీ చూడామణిన్‌ రుక్కిణిన్‌. 


శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహమైన సందర్భంలో శ్రీహరి వివాహమైన కన్య 
ఎటువంటి గుణవిశేషాలు కలిగినట్టిదో ఆ గుణాలను వర్ణిస్తున్న పద్యం ఇది. 

స్థిరమైన కీర్తి కలదానినీ, తన మనస్సును దోచుకున్న దానినీ, అభిమానమూ 
గాంభీర్యమూ కలిగి ప్రవర్తించేదానినీ, సమస్త సంపదలు ఇచ్చేదానినీ, సజ్జనులనూ, 
బంధువులనూ మర్యాదతో మన్నించే దానినీ, ఉత్తమ ఆభరణాది అలంకారాలనూ, 
మెలైన బట్టలనూ ధరించిన దానినీ, గుణవంతురాండైన స్త్రీలల్లో తలమానికం అని 
చెప్పదగిన రుక్మ్మిణీదేవిని శ్రీహరి పెండ్లి ఆడినాడు - అంటూ వర్ణించినాడు. 

ప్రధానంగా వరునికి వధువు నచ్చినదై ఉండాలి, పిల్ల మానమర్యాదలతో 
గంభీరంగా ఉండాలి, ఇంటికి వచ్చే చుట్టపక్కాలనూ, సాదుసన్యాసులనూ ఆదరించేదిగా 
ఉండాలి. ఇవి సాధారణంగా సంసారపరంగా వధువులో చూచే మంచి లక్షణాలు. 


98 పోతన కవితాసుధ 


కానీ రుక్మిణి రాచకన్నె అందుకే ఆమె ఈ గుణాలకు తోడూ 'సుభూషాంబరధారిణిగా 
ఉంది. ఇంత సంపత్తి ఉండీ ఆమె గర్వంతో అహంకారం చూపేదికాదు. సత్రవర్తన 
కలిగినట్టిది. అందుకే “'పుణ్యచారిణి' అన్నాడు పోతన. 

రుక్కిణీదేవిని శ్రీమహాలక్ష్మిగా ఆలోచించినప్పుడు ఆమె ఇంతవరకే చిరకీర్తిని 
పొందినటు వంటిదీ, హరి మనస్సును దోచినట్టిదీ, సకల సంపదలను కలుగజేసేదీ, 
మహాదారిద్రాన్ని తొలగించే సాక్షాత్తు హరిప్రియైన శ్రీదేవి అంటూ స్పష్టం చేసినాడు. 

ఏ విధంగా చూచినా రుక్మిణీదేవి “గణపతీ చూడామణి” అనేది మాత్రం 
వివాహ సందర్భంలో అందరికీ సమ్మతమైన విషయం. 

ఈ పద్యంలో అనుప్రాసాలంకారం చెవికి ఇంపైన శబ్దసుఖాన్ని అందిస్తూ 
ఉంది. 


ig 


సమద పుష్పంధయ ర్వుంకారములుగావు 
భీషణ కుంభీండ్ర బృంహితములు 
వాయు నిర్గత పద్మవన రేణువులుగావు 
తురగరింఖా ముఖోద్ధూత రజము 
లాకీర్ణ జలతరంగాసారములు గావు 
శత్రుధనుర్ముక్త సాయకములు 
కలహంస సారస కాసారములుగావు 
దనుజేంద్ర సైన్య కదంబకములు 


తే. కమల కల్హార కుసుమ సంఘములుగావు 
చటుల రిపు శూల ఖద్దాది సాధనములు 
కన్య! నీ వేడ రణరంగ గమన మేడ 
వత్తు వేగమ నిలువుము వలదు వలదు. 


శ్రీకృష్ణుడు నరాకాసుర సంహారానికై బయలుదేర బోతూండగా సత్యభామ 
తననుకూడా యుద్ధరంగానికి వెంట తీసుకొని పోవలసిందిగా కోరింది. అప్పుడు 
శ్రీకృష్ణుడు ఆమెను రావద్దని వారిస్తూ యుద్ధరంగం అంటే విలాసదృశ్యం కాదు, 
మహాభయంకరమైంది అంటూ చెప్పినప్పటి పద్యం. 

యుద్ధభూమిలో వినవచ్చే భయంకరమైన ఏనుగుల ధ్వనులు మదించిన గండు 
తుమ్మెదల రొదలుకావు, మహా వేగంతో పరుగెత్తుతూ ఉన్న గుర్రాల గిట్టలవల్ల పైకి 


డా॥ పి. యశోదారెడ్డి 99 


లేచే దుమ్ము గాలివల్ల ఎగిరివచ్చే పద్మాల పుప్పొడికాదు, విరోధుల సింగిణీల నుంచి 
విడువబడే బాణాలు దట్టంగా జలతరంగాలు కురిసే చల్లని జల్లులు కావు. 
దనుజేంద్రుడైన నరకాసురుని సైన్యసమూహాలు కలహంసలూ బెగ్గురుపక్షులూ కాపురం 
ఉండే కొలన్లు కావు, పదునైన శత్రువులబల్లేలూ, కత్తులూ మొదలైన ఆయుధాలన్నీ 
కమలముల, కలువల రాశులు కావు. ఓ బాలా! నీ వెక్కడా? ఈ రణరంగానికి 
ప్రయాణం ఎక్కడ? నీవు రావద్దు? వద్దు, ఇక్కడే ఉండు. నేను వెళ్లి వెంటనే తిరిగి 
వస్తాను అంటూ చిన్నదాన్ని బుజ్జగిస్తున్నట్లుగా పలికినాడు. 

సాధారణంగా రణభూమి అంతా వీరులసింహ నాదాలతో, ఏనుగుల 
ఘీంకారాలతో, గుర్రాలవేగంతో నిండిన దుమ్ముతో, పుంఖానుపుంఖంగా వస్తూ ఉన్న 
బాణాలతో, చతురంగబలాలతో, మారణాయుధాలతో నిండి ఉంటుంది. సుకుమార 
హృదయులైన అబలలు విలాసం కోసం ప్రవేశించే ప్రదేశం ఎంత మాత్రం కాదు. 
రాచకన్నెలకు అంతఃపురాలల్లో ఉద్యానవనాలూ, మకరందాన్ని నిండుగా త్రాగి 
జుంమ్మనే గండుతుమ్మెదల ర్సుంకారాలూ, చల్లనీటి జల్లులూ, కనువిందైన కాసారాలు, 
పుప్పొళ్లూ, కలువలూ, కమలాలూ కలెబోసిన పూలరాశులే తెలుసు. అందుకే 
ప్రియుడితో విలాసయాత్రకు బయలుదేరినట్లు యుద్ధరంగానికి బయలుదేరుతానంటున్న 
సత్యభామను వారిస్తూ అతి చమత్మారంగా రాణివాసానికీ, రణరంగానికీ ఉన్న భేదాన్ని 
చూపినాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని నోట, పోతనే స్వయంగా పలికించినాడు. 


మ. _ఖగనాథుం డమరేంద్రుం గెల్చి సుధ మున్‌ గైకొన్న చందంబునన్‌ 
జగతీనాథులం జైద్యపక్ష చరులన్‌ సాళ్వాదులం గెల్చి భ 
ద్రగుండై చక్రి వరించె భీష్మక సుతన్‌ రాజీవగంధిన్‌ రమా 
భగవత్యంశ భవన్‌ మహా గుణమనిన్‌ బాలామణిన్‌ రుక్కిణిన్‌. 


భాగవతంలో రుక్మిణీ కల్యాణ ప్రారంభంలో రుక్మిణి కల్యాణాన్ని సాకల్యంగా 
చెప్పవలసిందిగా అడిగిన పరీక్షన్మహారాజునకు శుకమహర్షి రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడెట్లా 
వివాహమాడినాడో వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది. 

పూర్వం పక్షీంద్రుదైన గరుత్మంతుడు దేవేంద్రుని జయించి అమృతాన్ని 
తీసుకున్నట్లుగా శుభగుడైన హరి శిశుపాలుణ్జీ, అతని పక్షాన్ని అవలంబించి తిరిగే 
సాళ్వాదులైన భూనాథులనూ జయిస్తూ, భీష్మకుని కుమార్తెనూ, తామర పువ్వువంటి 
సుగంధంతో కూడిన శరీరం గలదానినీ, భగవతియెన లక్ష్మీదేవి అంశతో జనించినట్టి 


100 పోతన కవితాసుధ 


దానినీ, ఉత్తమ గుణమణినీ, రుక్మిణి అనే యోగ్యురాలైన బాలికను వరించి పెండ్లి 
ఆడినాడు - అంటూ చెప్పినాడు. 

స్వర్గంలో ఎంతో భద్రంగా కాపలా పెట్టి కాపాడుతూ ఉన్న అమృతభాండాన్ని 
ఆ అమృతానికి అధికారిగా వుంటున్న ఇంద్రుణ్లీ అతని పరివారాన్నీ జయించి గరుడుడు 
గ్రహించినాడు. ఇప్పుడు శిశుపాలునికి రుక్మిణీదేవి భార్యగా పెద్దల చేత నిర్ణయించబడింది. 
అందుకే అమృతకుంభం వంటి రుక్మిణీదేవి శిశుపాలుని ధనంగా భావింపబడుతూ 
గట్టికాపలాతో భద్రంగా ఉంచబడింది. మరి ఆ ధనాన్ని దొంగిలించడం సాధ్యం 
కాని పని. మహాపరాక్రమవంతమైన వీర మండలిని ఛేదించి కానీ ఆమెను తేవడానికి 
వీలు పడదు. అందుకే శ్రీకృష్ణుడు శిశుపాలపక్షచరులైన సాళ్వాది వీరులను జయించీ 
అమృతరూపిణి అయిన రుక్మిణీ దేవిని హరించినాడు. ఈ హరించడాన్ని పక్షినాథుడైన 
గరుడుడు దేవాధిపతి అయిన ఇంద్రుణ్ణి జయించిన విధానంతో పోలుస్తూ పోతన 
పోలిక చెప్పినాడు. ఈ పోలిక సందర్భశుద్ధితో జెచితీ శోభితమై ఉంది. 

సాధారణంగా అమరాధిపతి ముందు పక్షిరాజు ఒక లెక్కలోనివాడుకాడు. 
అయినా శౌర్యంతో అమరేశ్వరుణ్ణి జయించినప్పుడు అమృతాన్ని సాధింపగలిగినాడు. 
సామాన్య యాదవుడుగా చూడబడుతున్న శ్రీకృష్ణుడు పౌరుషాన్ని ప్రకటిస్తూ క్షత్రియ 
శ్రేష్టులను జయించి విజయలక్ష్మిని దక్కించుకున్నట్లుగా రుక్మిణీ దేవిని దక్కించుకొన్నాడు. 

ఈ పద్యంలో పోతన రుక్కిణీదేవిని రమాభగవతి అంశగా పేర్కొంటూ ఆమెకు 
అనురూప వరుడుగా విష్ణువునే సూచించినట్లు “కృష్ణునికి చక్రి అనే పదాన్ని వాడినాడు. 
ఈ విధంగా పోతన ఈ పద్యంలో అర్థ విశేషాన్నే కాక చివరి పాదంలో అనుప్రాణితమైన 
“ణ'కారయుక్షోన”కారాన్ని ఉపయోగిస్తూ చెవికి ఇంపును కలిగించే శబ్దాలంకారపు 
తళుకును సంతరించినాడు. 


ఉ. _ దానవులైననేమి మతి దైత్య సమూహములైననేమి నీ 
మానిత బాహు దుర్గముల మాటున నుండంగనేమి శంక నీ 
తో నరుదెంతు నంచుం గర తోయజముల్‌ ముకుళించి మొక్కె న 
మ్మానిని దన్ను భర్త బహు మాన పురస్సర దృష్టిం జూడగన్‌. 


భూమిపుత్రుడైన నరకుడు ఇంద్రాదులను బాధింపగా వారు స్వర్గాన్ని వదలి 
ద్వారకాపురికి వచ్చీ తమబాధలను శ్రీకృష్ణునితో చెప్పుకున్నారు. అప్పుడు కృష్ణుడు 
నరకసంహారానికోసం బయలుదేర బోతూండగా సత్యభామ, తానువెంబడి వస్తాను 


డా॥ పి. యశోదారెడ్డి 101 


అంటూ కోరింది. అప్పుడు కృష్ణుడు తాను వెళ్ళేది యుద్దానికి కానీ వనకేళికి కాదనీ, 
తలపడేది దనుజేంద్రుని సైన్యకదంబాలే కాని కలహంస సారసకారాలు కావూ, 
నీవెక్కడా యుద్ధభూమి ఎక్కడ వద్దు అన్నాడు. అందుకు సత్యభామ సమాధానం 
చెప్పినప్పటి పద్యం ఇది. 

దానవులైతే ఏం, అటుగాక దైత్యుల సమూహాలైతే మాత్రం ఏముందీ? 
మానితమైన నీ భుజాలు అనే దుర్గాలచాటున ఉండే నాకు ఏ సందేహం ఎందుకూ? 
నీతోతప్పక వస్తానంటూ పద్మాల వంటి తన రెండు చేతులనూ మొగ్గగా చేసి అంటే 
జోడిస్తూ ఆ మానవతి, భర్త తనను గౌరవపురస్సరమైన చూపుతో చూస్తూ ఉండగా 
(మొక్కింది అంటూ వర్ణించినాడు. 

సత్యభామకు కృష్ణుని బాహుబలంపై ఎంతో గురిఉంది. శ్రీకృష్ణుని శౌర్య 
పరాక్రమాలు తాను ఇంతవరకు అనేకసార్లు విన్నదీ చూసిందీ కూడా! అయితే ఇప్పుడు 
వెళ్ళేది భూలోకంలో ఉన్న ప్రదేశాలకు కాదు. నరకుడు ఉండే మాహిష్మతీపురానికి. 
గరుడ గమనంతోగాని వెళ్లలేరు, అందుకే తానూవస్తానన్నది, నిజానికి సత్యభామకేమీ 
బెదురులేదు. అందుచేతే దానవులైతే భయమా, దైత్యులైతే భయమా! అన్నది. అయితే 
ఆ ధైర్యానికి కారణం సమ్మానితమైన వ(జ్రపంజరం వంటి శ్రీకృష్ణుని బాహురక్షణ. 
ఆ దుర్గాన్ని భేదించడం ఎవరి తరమూ కాదు. ఆ మాటను జ్ఞాపకం చేస్తూ సత్యభామ 
“నీ మానితబాహు దుర్గముల మాటున నుండగ నేమిశంక” అంటూ గట్టిగా చెప్పింది. 
ఆ ప్రతిమాన వీరుడి బాహుపంజరరక్షితమైన కీరంవలె ఉన్న సత్యభామకు 
భయమెక్కడిదీ, బుగులెక్కడిదీ! అసలు ఆ మాటకు వస్తే సత్యభామకు ఎదురు 
నిలువగలిగిన వీరుడే లేదేమో! అయినా శ్రీకృష్ణుని బాహుపరాక్రమాన్ని పొగడ్తూ 
నారీధర్మాన్ని కాపాడుకుంది. 

సత్యభామ వంటి శృంగార వీరాంగన చేతులు జోడింపగా కరిగి కోరిక దీర్చని 
మగవాడు ఉండడుకదా! ఆ కారణం చేతనే శ్రీకృష్ణుడామె నయగుణానికి మెచ్చి 
సన్మానపూర్వకంగా చూచినాడు. 

శ్రీకృష్ణుడు త్రికాలవేది, భవిష్యత్యార్యానికి అనుగుణంగా వెదుక బోయిన తీగె 
కాల తగిలినట్లు సత్యాదేవి ప్రార్థించింది. నరకుని వధకు సత్యభామ సన్నిధి తప్పనిసరి, 
పూర్వం భూదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు భూదేవి అపరావతారం ఐన 
సత్యభామ సమ్మతి నరకసంహారానికి ఉపకరించింది. అందుకే కృష్ణుడామెను 
సన్మానించినాడు. 


102 పోతన కవితాసుధ 


రై 


రాకేందుబింబమై రవిబింబమై యొప్పు 
నీరజాతేక్షణ నెమ్ముగంబు 

కందర్ప కేతువై ఘన ధూమకేతువై 
యలరుం బూంబోణి చేలాంచలంబు 

భావజు పరిధియె ప్రళయార్ము పరిధియై 
మెరయు నాకృష్ణమై మెలంత చాప 

మమృత ప్రవాహమై యనల సందోహమై 
తనరారు నింతి సందర్భనంబు 


ఆ. హర్షదాయియె మహారోష దాయియె 
పరంగు ముద్దరాలి బాణవృష్టి 
హరికి నరికిం జూడ నందంద శృంగార 
వీరరసములోలి విస్తరిల్ల. 


శ్రీకృష్ణుడు సత్యభామనుగూడి మాహిష్మతీ పురానికి వెళ్లి నరకాసురునిపై 
దాడిచేసినాడు. కొంతసేపటికి శ్రీకృష్ణుడు తన చేతివింటిని సత్యభామకు అందించి 
యుద్ధము చేయమన్నాడు. అప్పుడు సత్యభామ ఉత్సాహంతో పొంగుతూ యుద్దానికి 
ఆయత్త ఐ నిలిచిన రీతిని వర్ణించిన పద్యం ఇది. ఆపద్మాక్షిముఖం చంద్ర బింబంగానూ 
సూర్యబింబంగానూ ప్రకాశించింది. పూవువంటి మెత్తని శరీరం కలిగిన ఆ సత్యభామ 
చేలాంచలం మన్మథుని ధ్వజంగానూ మహి అరిష్టకారి ఐన తోకచుక్కగానూ 
గోచరించింది. సత్యభామచేత బాగా లాగబడిన విల్లు, కామదేవునికి పరివేషంగానూ 
ప్రళయకాలపు సూర్యునికి కాంతిచక్రంగానూ భాసించింది. ఆమె దర్శనం అమృత 
ప్రవాహంగానూ, కణకణలాడే నిప్పుకల కుప్పగానూ ఒప్పింది. ఆ ముగ్ధ కురిపించే 
బాణవర్షం సంతోషదాయకంగానూ మహారోషదాయకంగానూ మారుతూ శ్రీహరికీ, 
శత్రువు ఐన నరకాసురుడికి చూడగా చూడగా శృంగార వీర రసాలను ప్రవర్ధనం 
చేసినాయి-అంటూ వర్ణించినాడు. ఒకే సత్యభామ ఆశ్రయభేదంతో వీర శృంగార 
రసాలకు స్థాయి ఐన విధానాన్ని పోతన ఈ పద్యంలో వర్ణించినాడు. మనోజ్ఞమైన 
సత్యాదేవి ముఖమూ, చేలాంచలమూ, ఆకృష్ణమైన చాపమూ ఇవన్నీ ప్రియుడైన 
శ్రీకృష్ణుని పురస్కరించుకుని శృంగార రసపుప్టికి అవసరమైన ఆలంబన, ఉద్దీపన 
విభావ సాత్త్విక వ్యభిచారాదులను సమకూర్చగా, ఈ విభావాదులే ఆశ్రయ భేదంతో 


డా॥ పి. యశోదారెడ్డి 103 


శత్రువును గురిచేస్తూ వీరరసాంగాలుగా పరిణమించినాయి. ఒకే పద్యంలో ఒకే వస్తువు 
రెండు విభిన్న రసాలకు వేరువేరు విభావాదులను ఆశ్రయ భేదంతో సమకూర్చే 
విధానాన్ని నాచన సోమనాథుడు తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టినాడు. ఆమార్గానికి 
ప్రతిబింబంగా పోతన ఈ పద్యాన్ని రచించినాడు. 


కం. తొలుకారు మెజుంగు కైవడి 
తళతళయని మేనుమెరయ ధగధగ యనుచున్‌ 
గలుముల నీనెడు చూపుల 
చెలువంబుల మొదలి టెంకి సిరిపుట్టె నృపా! 


పాలసముద్రాన్ని త్రచ్చినప్పుడు ఆ సముద్రంలోంచి శ్రీదేవి పుట్టింది. ఆమె 
పుట్టిన పుట్టుక తీరునూ సొగసునూ సంపదలకు ఆటపషట్టైన ఆమె చూపులనూ వర్ణిస్తూ 
చెప్పిన పద్యం ఇది. 

ఓ రాజా! వర్షాకాలపు మెరుపువలె తళ తళ లాడుతూ శరీరం మెరుస్తూ 
ఉండగా ధగ ధగ మంటూ సంపదలు ఈనుతున్న చూపులతో చక్కదనాలన్నిటికీ 
మొదటి గుర్తుగా, తొలిస్థానంగా లక్ష్మీదేవి పుట్టింది- అంటూ చెప్పినాడు. 

ఈ పద్యం అంతా దాదాపు అచ్చ తెలుగు పదాలతో కూడిందే. ఐనా ఎంతో 
సొగసుగా ఉంది. తళ తళి “ధగ ధగి అనే పదాలు కేవలం తొలుకారు మెరుపు 
మెరుగునే కాక శ్రీదేవి శరీరపు కాంతి తళుక్కునూ, సంపదలను వర్షించే ప్రసన్నమైన 
ఆ చూపుల తీరునూ, ప్రదర్శిస్తూ లక్ష్మీదేవి శరీరపు నిగ్గు తీరుగనే సాగింది. 
“చెలువంబుల మొదలిటెంకి” అనే పద ప్రయోగం అర్థస్వారస్యంతో పాటు తెలుగు 
పలుకుబడి తేనెలన్ని నిండుగా నింపుకున్నట్టిది. రసజ్ఞుల చెవికి మనస్సుకూ హాయిని 
గూర్చే ఈ ప్రయోగం పాఠకుల చెవిపండుగలకు మొదటి టెంకిగా ఈనాటికీ నిలిచింది. 


సీ, భావించి యొకమాటు బ్రహ్మాండ మంతయు 

నాటల బొమ్మరిల్లని తలంచుం 

బోలించి యొకమాటు భువనంబు లన్నియుం 
దనయింటిలో దొంతులని తలంచుం 

బాటించి యొకమాటు బ్రహ్మాది సురలను 
దన యింటిలో బొమ్మలని తలంచు 

గొనకొని యొకమాటు కుంభినీచక్రంబు 
నలవడ బొమ్మ పీంటని తలంచు 


104 పోతన కవితాసుధ 


ఆ. సొలసి యొక్క మాటు సూర్యేందురోచుల 
నచటి దీపకళికలని తలంచు 
భామ యొక్క మాటు భారతీ దుర్గల 
నాత్మసఖు లటంచు నాదరించు. 
కొత్తకారు మెరుపుకొనల తళుకుమేని నిగనిగలతో పాలసముద్రంలో పుట్టిన 
శ్రీదేవి దినదినం పెరుగుతూ శ్రీమహా విష్ణువును చేపట్టక పూర్వం తనీడు ఆడపిల్లలతో 
కలిసి బొమ్మలాటలాడుకున్న తీరును వర్ణించిన పద్యం. 
సంపదలతల్లి లక్ష్మీదేవి బ్రహ్మాండం అంతటినీ తాను ఆడుకునే బొమ్మరిల్లుగా 
భావించేది. అట్లే ఒక్కొకసారి ఈ సకల లోకాలను తన ఇంట్లో దొంతులుగా తలిచేది. 
మరొకసారి బ్రహ్మ మొదలైన దేవతలందరినీ ఆటబొమ్మలుగా చూచేది. ఇంకొకతూరి 
ఈ భూమండలాన్నే తన బొమ్మకు పీటగా భావించేది. ఇట్లే సూర్యచంద్రుల కాంతుల్ని 
అక్కడ వెలుగుతున్న దీప కళికలుగా తలిచేది. ఇక సరస్వతీ పార్వతులను తనకు 
చెలిమి కత్తెలుగా సంభావించేది. అంటే శ్రీమహాలక్ష్మి అఖిలాండకోటి బ్రహ్మాండ 
నాయకుడైన శ్రీహరికి కాబోయే ధర్మపత్నికి అవసరమైన ప్రాభవ వైభవాలన్నీ కలిగి 
ఉన్నట్లు పోతన వర్ణించినాడు. 
సాధారణంగా తెలుగుదేశంలో ప్రతి ఇంటా ఆడపిల్లలు కలిగినంతలో బొమ్మరిల్లు 
కట్టుకుని, రేపు దిద్దుకునే కాపురానికి ప్రాతిపదికగా, ఆటలోనే ఇల్లు చక్కబెట్టుకునే 
నేర్పరితనాన్ని నేర్చుకునేందుకు దొంతులూ, గురుగులూ, బొమ్మలు పెట్టుకుని, తమ 
ఈడువారితో కలిసి బొమ్మలాట లాడుకునే సంప్రదాయం ఉండేది. ఎవరెవరి శక్తినీ, 
అభిరుచినీ, స్తోమతను బట్టి వారివారి బొమ్మలూ, ఆటవస్తువులూ, ఉపకరణాలూ 
ఉంటాయి. శ్రీమహాలక్ష్మి సామాన్యురాలు కాదు. ఆమె కలుములకు టెంకి. 
బ్రహ్మాండాలను కడుపులో దాచుకున్న ఆదివిష్ణు ఎదలో కాపురం చేయబోయే భాగ్యవతి. 
అందుకే ఆమెకు బ్రహ్మాండం అంతా బొమ్మరిల్లు కాగా, (బ్రహ్మాదులు బొమ్మలుగా, 
బ్రవ్మాండాలు దొంతులుగా, చివరకు ఈ బ్రహ్మాండమే ఒక బొమ్మ పీటగా కానవచ్చిందని 
పోతన వర్ణించినాడు. 


క. కడులచ్చి గలిగె నేనియుం 
గుడుతురు గట్టుదురుగాక కొడుకుల నగుచున్‌ 
బడుగుల వాడలపైం బడ 
విడుతురె రాకాంతలెందు విమలేందుముఫీ! 


డా॥ పి. యశోదారెడ్డి 105 


గోపమ్మలు కృష్ణయ్య ఆగడాలను యశోదమ్మతో చెప్పీ, మేము ఊరు 
విడిచిపోతామంటూ బెదరింపు మాటలు పలికీ, అవి ఇంకా పనిచేస్తాయో? చేయవో? 
అంటూ సందేహిస్తూ రాచవారికి మర్యాదలు నేర్పుతూ ఓ చురక తగిలించినట్లుగా 
చెప్పిన మాటలీ పద్యం. 

మచ్చలేని చంద్రబింబంవంటి ముఖం కలిగిన ఓ యశోదమ్మా! చాలా సంపత్తి 
కలిగితే ఇష్టమైన పదార్థం తినవచ్చూ, నచ్చిన బట్ట కట్టుకోవచ్చూ, అంతేగానీ నవ్వుతూ 
తమకొడుకులను నిస్సహాయులైన నిరుపేదల వీథుల్లోకి విడుస్తారా రాజకాంత 
లెక్కడైనా? అంటూ కటువుగా పలికినారు. 

నిజానికి సంపన్నులైనవారు వారి సంపదకు అధికారులు, కాబట్టి వారి వారికి 
ఇష్టమైన కమ్మని పదార్థాలను తింటూ, కంటికి ఇంపైన బట్టకడ్డూ, భోగాలను 
అనుభవించవచ్చు, అది వారి సొత్తు. ఎటైనా అనుభవించనీ, ఏమైన చేయనీ అంతేకానీ 
తమ ముద్దుకొడుకులను ఏమీ చేయలేరు కదా అంటూ బక్కచిక్కిన వారి వాడలపైకి 
నవ్వుతూ పంపుతారా తల్లీ, ఇదెక్కడి రాచపాడి అంటూ ప్రశ్నించినారు. 'నగుచున్‌” 
అనే పదప్రయోగంతో కొడుకు చేస్తున్న ఈ తులువచేష్టలకు తల్లి అనుమతించింది 
అనే భావాన్ని గోపమ్మలు ధ్వనింపచేసినారు. 

నిజానికి ఆ విషయాన్ని వారు పూర్తిగా నమ్మినా, నమ్మక పోయినా ఇక 
ముందు జాగ్రత్తకు హెచ్చరికలు పలికినారు. 

ఇట్లా అమాయికలైన గొల్లెతల మాటలకుకూడా ములుగోలవాడిని పదునుగా 
కల్పి మాట్లాడించిన నేర్పరి పోతనా మాత్యుడు. 


క. కామోపభోగ సుఖములు 
వేమాజును బురుషుం డనుభవింపుచునున్నం 
గామంబు శాంతిం బొందదు 
ధూమధ్వజుం డాజ్యవృష్టింద్రుంగుడువడునే! 


పోతన భాగవతంలో ఆయా కథాకథన సందర్భాల్లో అనేకాలైన లౌకికాలౌకిక 
విషయాలు ప్రస్తావింపబడ్డాయి. అందులో అశమన రూపాలైన కోరికల లక్షణాలను 
వివరిస్తూ చెప్పిన పద్యం ఇది. 

కామానుభోవ రూవమైన నుఖాలను మానవుడు అనేకమార్లు 
అనుభవిస్తున్నప్పటికీ ఆ కోరిక శాంతించదు. ఎప్పుడైనా ధూమకేతుడైన అగ్ని నేతి 
తడుపుతో తగ్గుముఖం పడ్డాడా? అంటూ స్పష్టపరచినాడు. 


106 పోతన కవితాసుధ 


ధర్మమయమైన మన భారతీయ సంఘ జీవితానికి ఆయువు పట్టుల వంటివి 
ధర్మార్థకామమోక్షాలు అనే పురుషార్థాలు. అర్థకామాలు రెండూ ఇహ జీవితపు సుఖానికి 
ఆలంబనాలు కాగా ధర్మం” ఎప్పుడూ తొలుత ఉంటూ ఈ రెంటిని నియమిస్తూ 
మోక్షం వైపు దృష్టిని మరలిస్తూనే ఉంటుంది. అయినా మానవుడు కామానుభవం 
నుండి విరమించడం ఎంతో కష్టం. కోరికలకు ఉపశమనం అంటూ ఉండదు. ఒకసారి 
అనుభవంతో చల్లారే గుణం వాటికి లేదు. అందుకే మన ఇతిహాస పురాణాదులన్నీ 
మానవుని దృష్టిని చిరంతన సుఖం అంటే మోక్షం వైపు దృష్టిని మళ్ళిస్తూ అనుపశమన 
శీలాలైన కామోపభోగాలను గూర్చి- 


నజాతు కామఃకామానా ముపభోగేన శామ్యతి 
హవిషా కృష్ణవర్మేవ భూయ ఏవాభివర్ధతే॥ 


అంటూ నేతితడుపుతో నాలుకలచాస్తూ తిరిగితిరిగి పైకి లేచే మంటలుగా 
కోరికలను వర్ణించినాయి. ఈ భావాన్నే భాగవతం కూడా ప్రబోధించింది. పోతన 
భారత హరివంశాది గ్రంథాలు చెప్పిన శ్లోకాలను యథాతథంగా అనువాదం చేసినట్లుగా, 
కామోప భోగాది సుఖాలను మానవుడు ఎంత ఉపభోగించినప్పటికి ఆ కామం 
శాంతించదు అంటూ వాచ్యంగా చెప్పే ఆ భావం ఇంకా మనస్సులో స్థిరంగా 
నిలిచేందుకు అనునిత్యం మనం చూస్తూ అనుభవంలో ఉన్న విషయాన్ని ఉపమానంగా 
చూపినాడు అగ్నికి నేయి అభివర్ణన కారకం. ఆ రుచికి ఎప్పుడూ అగ్ని అర్రులు 
చాస్తూనే ఉంటాడు. స్వరూపంలో నేయి ద్రవరూపం కదా అగ్నిని చల్లారుస్తుంది అని 
అనుకోవడం పొరపాటు. అట్లాగే కామాదులు కూడా ఒకసారి అనుభవిస్తే తగ్గేవికావు. 
తిరిగి తిరిగి అనుభవాన్నే కోరుతాయి. అందుకే మోక్షార్థి ఐనవాడు తొలుతనే 
ఇంద్రియాలను నిగ్రహిస్తూ వాటి జోలికి పోకుండా ఉండడం మంచిదంటూ వీతరాగులు 
చెప్పినారు. కానీ కోరికలను మొదలంటగా కోయడం సామాన్యులకు తరంకాదు. 
కానీ సాధ్యమైనంత వరకు వాటిని నియమించడానికి పోతన వ్రాసిన ఈ పద్యం 
ఉపకరిస్తే ఉపకరించవచ్చు. 


క. _ముదిసెను దంతావళియును 
ముదిసెను కేశములు దనువు ముదిసెం దనకున్‌ 
ముదియనివి రెండు చిక్కెను 
బ్రతికెడి తీపియును విషయపక్షస్పృహయున్‌. 


డా॥ పి. యశోదారెడ్డి 107 


నిస్సారమైన సంసారాన్నీ ఆ సంసారానికే బంధించి ఉంచే ఆశాపాశాదుల 
స్వరూపాన్ని వర్ణిస్తూ భాగవతం చెప్పిన పద్యం ఇది. 

బాగా వయస్సు పండీ పళ్లన్నీ ముదిసిపోయినాయి అంటే పటుత్వాన్ని 
తప్పినాయి, అట్లే తలవెండ్రుకలూ పండిపోయినాయి. శరీరం కూడా ముసలితనంతో 
బిగువు సడలింది, కానీ ముదియకుండా నిత్య యౌవనంతో మిగిలినవి రెండున్నాయి. 
ఒక ఇంకా బ్రతుకవలె అనే తీపి, రెండవది విషయ సుఖాలను అనుభవించవలె అనే 
కోరిక అంటూ వివరించినాడు. 

సాధారణంగా సృష్టిలోనే ప్రతి జీవికి పుట్టడం, పెరగడం, ముదిమిని పొందడం, 
చివరకు నశించడం అనేవి నిత్యంగా ఉన్నాయి. ఈ క్రమ పరిణామాన్ని అనుసరించే 
శిశువు యౌవనం దశను పొందీ విషయోపభోగాలను అనుభవిస్తూ వయస్సు పడమటికి 
మళ్లుతూ ఉండగా మెలమెల్లగా సర్వావయవ పటుత్వం తగ్గుతూ చివరకు పళ్లన్నీ 
ముదిసీ రాలీ వెండ్రుకలు పండీ తల ముగ్గు బుట్టలా తెలు పెక్కుతుంది. ఇంతటి 
దయనీయమైన స్థితిని పొందినప్పటికీ అతనిలో రెండు విషయాలు మాత్రం 
నిత్యయౌవనాన్ని భజిస్తూ పచ్చగా ఉంటాయి. ఆ రెంటికి “ఇంకా” “ఇంకా” అనేదే 
తప్ప చాలు అనే తృప్తి తెలియదు. అది తాను జీవించాలి అనే కోరిక. బ్రతుకుపై 
మమకారం, రెండవది కామోపభోగాలపై స్పృహ. చింత చచ్చినా పులుపు చావదు 
అన్నట్లు మానవుడు ముదిసి జీవించినా అతనిలో ఉన్న కోరిక మాత్రం చావదు. ఇదే 
సృష్టి విచిత్రం. ఇదే ఇహలోకపు ఉనికికి మూలాధారం. ఇదే మాయ. దీన్ని ఛేదించడం 
పరమయోగులకు తప్ప ఇతరులకు సాధ్యం కాదేమో? అయినా పరాన్ని పూర్తిగా 
మరచి ఇహంలో మునిగి తేలకుండా హెచ్చరికలు పలికినప్పుడు కొందరికైనా పరార్థ 
చింత కలుగుతుంది. ఇంత వరకే పెద్దలు ఈ విషయాలను గూర్చి ప్రసంగిస్తూ “యా 
న జీర్యతి జీర్యతళొ అంటూ చెప్పీ వాటిని నియమించడం ఎంత కష్టమో సూచించినారు. 

రెండు చేతులా పద్యాన్ని నడుపగలిగిన పోతన ఏదో చమత్కారాన్ని 
ప్రవేశపెడుతూ పద్యానికి ఇంపును కూర్చగలుగుతాడు. అటువంటిదే ఈ పద్యం కూడా. 


సీ. వనజాక్షి నేంగన్మ వైజయంతిక నైనం 
గదిసి వ్రేలుదుంగదా కంఠమందు 
బింబోష్టి! నేంగన్మ పీతాంబరమనై న 
మెజసి యుండుదుం గదా మేను నిండ 


108 పోతన కవితాసుధ 


గన్నియ! నేంగన్మ కౌస్తుభమణినైన 
నొప్పుచూపుదుంగదా యురమునందు 
బాలిక నేంగన్మ పాంచజన్యమునైన 
మొనసి చొక్కుదుంగదా మోవింగ్రోలి 


ఆ. పద్మగంధి! నేను బర్దదామమునైన 
చిత్రరుచుల నుందు శిరమునందు 
ననుచుం బెక్కుగతుల నాడిరి కన్యలు 
గములు గట్టి గరుడగమనుం జూచి. 


శ్రీకృష్ణుడు నరకాసురిని సంహరించిన తరువాత ఆ నరకుని నగరులో 
చెరచిక్కిన పదహారువేలమంది రాచకన్నియలను విడిపింపపోయినాడు. శుభరూప 
గుణోపేతలైన ఆ కన్యలందరూ శ్రీకృష్ణుని పతిగా భావిస్తూ అతని సాహచర్య సౌభాగ్యాన్ని 
భావిస్తూ అది తమకు దక్కితే ఎంతబాగుండునంటూ పారవశ్యంతో నర్తించినప్పటి 
పద్యం ఇది. 

ఓ పద్మాక్షీ! నేనుగన్మ ఆకృష్ణుడు మెళ్ళోధరించే తోమాలను ఐ ఉంటే ఎప్పుడూ 
పాయకుండా ఆ మెడలోనే వ్రేలుతూ ఉండే దాన్ని కదా! ఓ దొండపండు పెదవి 
దానా! నేనే స్వామి ధరించే పచ్చబట్టను ఐ ఉంటే ఆయన శరీరాన్ని అంతాచుట్టుకుని 
మెరుస్తూ ఉండేదాన్ని కదా! ఓ బాలా! నేనుగన్మ కౌస్తుభరత్నాన్ని ఐ ఉంటే ఎప్పుడూ 
ఆహరి ఎదలో ఒప్పులొల్ముతూ ఉండే దాన్ని కదా! ఓ చిన్నదానా! నేనే పాంచజన్యం 
అనే శంఖాన్నే ఐ ఉంటే ఆహరి అధర్మాన్ని త్రాగుతూ చొక్కి ఉండేదాన్ని కదా! 
ఓపద్మగంధీ! నేనే నెమలి పింఛపు దండనై ఉంటే రంగురంగులైన విచిత్ర కాంతులతో 
ఆ కృష్ణుని నెత్తి నెక్కి ఉండకపోదునా? అంటూ అనేక విధాల భావిస్తూ గరుడగమనుడై 
వచ్చిన ఆ హరిని చూచీ కన్యలందరూ గుంపులు గట్టి ఆడినారు అంటూ చెప్పినాడు. 

ఈ పద్యంలో పోతన రాజకన్యలను శ్రీకృష్ణుడు భార్యలుగా పరిగ్రహించక 
పూర్వమే వారు అతని ఎడల శృంగార రసతంరగిత హృదయాలు అనే ధర్మ సూక్ష్మాన్ని 
చెప్పడానికోసం కమ్మటి ఈ పద్యాన్ని రచించి జెచిత్యాన్ని కాపాడినాడు. కామోత్మంఠలైన 
ఈ కన్యలు ఆ హరిస్పర్శనూ, ఆలింగన చుంబనాదులను అనుభవించడానికొరకు 
జడస్థితిని పొందడానికైనా వెనుదీయలేదు. చైతన్యం కలిగీ స్వామి సాహచర్య 
సౌభాగ్యానికి నోచుకోని తమకన్నా ఎల్లప్పుడూ ఆ హరి సర్వాంగాలతో లాలింపబడే 


డా॥ పి. యశోదారెడ్డి 109 


వైజయంతీ వనమాలికా, పీతాంబరమూ, కౌస్తుభమణీ, పాంచజన్యమూ, బర్హదామమూ 
మొదలైన అచేతన పదార్ధాలే సౌభాగ్యవంతాలంటూ పొరపొరపొక్కినారు. ఇందులో 
ఆ పదార్ధాల సౌభాగ్యానికి పైకి మెచ్చుకుంటూనే అయ్యో! అనే ఈర్య్యకూడా ఆ కన్యల 
ఎదలలో ధ్వనింప చేసినాడు పోతన ఈ ఈర్ష్య ఒకే వస్తువుపై అనురాగం 
పెంచుకున్నవారికే కలుగుతుంది. అదే సపర్నీత్వం. 

ఈ పద్యంలో రాజకన్యల శృంగార భావాన్ని ఎంతో సుకుమారంగా, 
బెచిత్యవంతంగా వర్ణించిన పోతన శ్రీకృష్ణవల్లభలు కాదగిన వారి అభిజాత్యాన్ని, 
శీలాన్ని ఎంతో శుచిమంతంగా ప్రదర్శించినాడు, ఈ పద్యంలో కేవల శృంగార 
భావన్నేకాక భక్తిభావం కూడా నిండారి ఉంది. ఎందుకంటే శాండిల్యనారదాదులు 
భక్తిని నిర్వచిస్తూ 'సాత్వస్మిన్‌ పరమ(ప్రేమ రూపా” అంటూ చెప్పినారు పరమమైన 
(ప్రేమను కృష్ణుని ఎడల పెంచుకున్న ఆ రాజకన్యలు మహాభక్తురాండ్రు కాగా స్వామి 
ఐన కృష్ణునికి వారిని అనుగ్రహింపక తప్పింది కాదు! అందుకే ఈ కృష్ణుడు అందరినీ 
వివాహమైనట్లు పోతన స్పష్టం చేసినాడు. 


ఆ. సిగ్గు వడుట గల్లి సింగారమును గల్లి 
భక్తి గల్లి చాల భయము గల్లి 
నయము బ్రియముం గల్లి నరనాథు చిత్తంబు 
సీత దనకు వశము చేసికొనియె. 


సీతాదేవి అన్ని గుణాలు కలిగి భర్త ఐన శ్రీరాముణ్జి వశం చేసుకొన్న విధానాన్ని 
ఈ పద్యంలో పోతన వర్ణించినాడు. 

సీతాదేవి సిగ్గూ, సింగారమూ, భక్తీ భయమూ, నయమూ, ప్రియమూ మొదలైన 
మంచిగుణాలన్నీ కలిగీ నరనాథుడైన శ్రీరామచంద్రుని చిత్తాన్ని తన స్వాధీనం 
చేసుకున్నది అంటూ పోతన చెప్పినాడు. 

స్త్రీకి సిగ్గే సింగారం, అందుకే పోతన సిగ్గును కూడా ఒక గుణ విశేషణంగానే 
సన్మానించినాడు. సిగ్గరి ఐన సీత సింగారాలొలుకుతూ భర్త ఎడల భయమూ, భక్తీ, 
నీత్తీ, (ప్రేమా అన్ని గుణాలను ప్రదర్శిస్తూ గర్వించక, గయ్యాళి కాక, ఒదిగి మెదిగి 
మెలగుతూ తన భర్త ఐన శ్రీరామచంద్రుణ్ణి వశం చేసుకొన్నది అంటూ పోతన 
వర్ణించినాడు. 


110 పోతన కవితాసుధ 


ఈ పద్యంలో చెప్పిన గుణాలన్నీ స్తీకి పెట్టని తొడవులు. అత్తవారింట్లో 
కాలుపెట్టిన కోడలికి ఒక్కచక్నదనం మాత్రమే ఉంటే సరిపోదు. దానికి తోడు నయమూ, 
భయమూ, ఒద్దికా, ఒడుపూ, సిగ్గు అన్నీ ఉంటేనే ఆ సొగసు రాణిస్తుంది. అందుకే 
ఈ గుణాలన్నీ ఒక్క సీత్రాదేవికే కాక భార్యలందరూ అలవర్చుకొని తమ భర్తల మదికెక్కిన 
వారై మెలగవలెనంటూ పోతన ప్రబోధించినాడు. పోతన కూర్చిన ఉత్తమ ఇల్లాలి 
బొమ్మ ఇది, 


చ. కటకట! మోసపోయితిమి కాంతల పాటియు బుద్ధిలేదు నే 
డిట హరింగానబో నెజుంగ మేము దురాత్ములమేము కల్మషో 
దృటులము విష్ణు దూరగుల ప్రాజ్ఞత లేల తపంబు లేల? ప 
ర్యటనము లేల శీలములు యాగములున్‌ మతియేల కాల్పనే. 


కృష్ణుని పంపున గోపాల బాలకులు వచ్చి మునులను అన్నం అర్థింపగా 
కృష్ణుడు గొల్లడనే భావంతో చులకనగా మాట్లాడి పంపినారు. కానీ వారి భార్యలు 
మాత్రం కృష్ణుని వద్దకు అన్నాన్ని తీసుకొని వచ్చి ఆరగింప చేసీ అనుగ్రహింపబడి 
నప్పుడూ వారి భర్తలు పొగడినప్పటి పద్యం ఇది. 

అయ్యయ్యో! ఎంత మోసపోతిమీ! ఆడువారికి ఉన్నంత పాటి బుద్ధికూడా 
లేదాయె, ఈనాడు హరిని చూడటానికి పోజాలక పోతిమి. మేమెంత దురాత్ములమూ! 
ఎంతటి పాపగరిష్టులమూ! విష్ణువును దూరంచేసుకున్నవారి జ్ఞానం ఎందుకూ? 
తపస్సెందుకూ? యాత్రలెందుకూ? మంచి నడవడీ యజ్ఞయాగాదులూ ఇవన్నీ 
ఎందుకూ? కాల్పనా? అంటూ వాపోయినారు మునులు. పాపం మునిపత్చులకు 
భర్తల తోడిదే లోకం. గృహమేధులైన కారణంతో వారి నిత్యనైమిత్తికాదులల్లో ధర్మ 
భాగస్వామినులుగా మాత్రమే జీవించేవారు. నాగరికమైన ఏ ప్రపంచపు విషయాలతో 
అంతగా సంబంధంలేని వారు స్వయంగా తామై ఏకార్యాన్నీ చేయలేని అబలలు. 
అట్టి వారు ఈనాడు భర్తలు వారించినా శ్రీకృష్ణునికి భిక్షపెట్టి, సాక్షాత్తు శ్రీహరినే 
అన్నంతో తృప్తిని పొందింప చేసినారు. ఈ భాగ్యం వారికి శాస్తాధ్యయనంతోగానీ, 
యజ్ఞయాగాదులవల్లగాని, తత్వచింతనం చేతగానీ లభింపలేదు. కేవలం శ్రీకృష్ణునిమీద 
పెంచుకున్న మమకారం. అదే భక్తి. దానివల్లనే తరింప బడ్డారు. ఇది తెలిసిన మునులు 
ఇంతకాలం అరణ్యాలల్లోఉంటూ, తపమంటూ యాగమంటూ, శీలం అంటూ 
ప్రాకులాడినారే కాని విష్ణువును శ్రీకృష్ణునిలో చూడలేక పోయినారు. అందుకే తమకన్నా 


డా॥ పి. యశోదారెడ్డి 111 


స్త్రీలే మెరుగు అంటూ మిడుకుతూ ఇంతకాలం తమకు పెరటి కల్పకంలా ఉన్న 
శ్రీహరిని గొల్లపిల్లడంటూ చులకన చూచినారేకాని పరబ్రహ్మంగా చూడలేకపోయినారు. 

పోతన దృష్టిలో విష్ణు దూరగుడగుట కన్న మహాపాపం ఇంకొకటిలేదు. 
అటువంటివాడు చేస్తున్న కఠినతపమూ, పర్యటనమూ, యాగాదులూ అన్నీ వృథాయే. 
ఈ మాటలను మునులచేత పల్మించి సాధారణ జనానీకానికి విష్ణుభక్తి మహిమను 
వెల్లడి చేసినాడు. 


క. భూసురుండవు బుద్ధి దయా 
భాసురుండవు శుద్ధ వీరభట సందోహా 
గ్రేసరుండవు శిశుమారణ 
మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ! 


అశ్వత్థామ తండ్రి పగను చల్లార్చుట కొరకు రాత్రినిద్రలో ఉన్న దౌపదేయు 
లందరినీ మట్టుపెట్టినాడు. ద్రౌపదికోరిక దీర్చ భీమాదులు అశ్వత్థామను పట్టుకొని 
వచ్చి ద్రౌపది ముందు ఉంచి నప్పుడామె ద్రోణపుత్రునితో మాట్లాడిన మాటలతీరు 
ఈపద్యం. 

బ్రాహ్మణుడవూ, బుద్ధితో, దయాగుణంతో ప్రకాశించే వాడవూ, సిసలైన వీరభట 
సమూహానికి ముందుండేవాడవూ, బాలహింస రాక్షసకృత్యం కదా? ఇది నీకు ధర్మమా 
తండ్రీ! అంటూ మెత్తగా ప్రశ్నించింది. 

పోతన ఎత్తుగడలోనే “భూసురుడవు అంటూ టప్రారంభించినాడు. 
బ్రాహ్మణుడైనవాడికి జన్మతోనేకాక సంస్కార విధితో కూడా కొంత నిష్టానియమం 
అదనంగా వస్తుంది. దాంతో ఇతర్ల కన్నా నిగ్రహం ఎక్కువగా ఉండవలసినచోటు, 
ఆ స్థానంలోనే ఆవేశమూ, తొందరపాటూ మూర్తీభవించగా కోపశోకవేగాలతో బుద్ధి 
గ్రుడ్దిడైంది. ఆ కన్నుగాననితనంతో అశ్వత్థామ వీరధర్మానికి విరుద్ధంగా నిద్రిస్తున్న 
కుమారులను చంపినాడు. అందుకే ద్రౌపది అశ్వత్థామలో ఉద్రేకంతో ఏగుణాలు 
మరుగున పడ్డాయో వాటిని మేల్కొలుపుతున్నట్లుగా “బుద్ధి దయాభాసురుడవు, శు 
ద్ధవీరభటసందోహా[గ్రేసరుడవు' అంటూ సంబోధించింది. ఈ బుద్ధితో నిజంగా 
వీరుడైనవాడు కత్తిదెబ్బపడకే చచ్చికూర్చుంటాడు. ఈ విధంగా శూరశ్రేష్ణుడైన 
అశ్వత్థామను ఎందుకూ పనికిరాని చవటనుగా చేస్తూ పువ్వులకన్నా మెత్తని పలుకులలో 
ప్రాణాంతకమైన విషాన్ని నింపి రువ్వింది. ఇంతతో తృప్తిని పొందక అతడు చేసిన 


112 పోతన కవితాసుధ 


శిశుమారణాన్ని స్పష్టంగా దృష్టికి తెస్తూ అది అసురకృత్యం కదా? మరి నీకు 
ధర్మమగునా తండ్రీ అన్నది. సాధారణంగా ఈ పద్యాన్ని ద్రౌపది ఓరిమికీ, మాతృ 
స్వభావానికీ, గాంభీర్యానికీ ప్రతీకగా చెప్పవచ్చు. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే 
మెత్తనిమాట నేర్పుతో చిచ్చంటించే ఆమె సూక్తివైచిత్రానికి ఉదాహరణగా 
గ్రహించవచ్చు. తండ్రీ అనే సంబోధన ఇక్కడ ఆత్మీయంగా లేదు. దుఃఖానికి పరాకాష్ట 
కలిగీ తనకు జరిగిన అపకారానికి శిక్షగా ఎదిరిని ఏంచేసినా తీరని సందర్భంలో 
ఒక హృదయం నిస్సహాయంగా ధ్వనించే ధ్వని ఇది. ఈ ధ్వనిని పట్టగలిగినవాడు 
పోతన. 


ఉ. అన్న! శమింపుమన్న! తగదల్లుడుగాండిది! మేనగోడలౌ 
మన్నన సేయుమన్న విను మానిని జంపుట రాజపాడి గా 
దన్న! సుకీర్తివై మనంగదన్న! మహాత్ములు వోవు ద్రోవం బో 
వన్న! భవత్సహోదరిం గదన్న! నినున్‌ శరణంబు వేందెదన్‌, 


దేవకీదేవి అష్టమ శిశువును ప్రసవించిందన్న వార్తను విని కత్తి బట్టి 
చంపుతానంటూ వచ్చిన కంసునితో తనకీసారి జన్మించింది ఆడపిల్ల, దాన్ని 
చంపవద్దంటూ దేవకి అన్న కంసుని వేడుకుంటున్నప్పటి పద్యం ఇది. 

అన్నా! కొంత శాంతించు! ఈ పని నీకు తగదు, అల్లుడు కాడు; ఇది నీకు 
మేనకోడలు, కొంత ఆదరం చూపు, నా మాట విను, స్త్రీని చంపడం రాజులకు 
న్యాయం కాదు, అది వారికితగని లక్షణం. నా ప్రార్థనను మన్నించి కీర్తిని 
సంపాదించుకుని బ్రదుకు, మహానుభావులు పోయే సుగతిని నీవూ ఆశ్రయించు! 
నిన్ను శరణువేడేది వేరే ఎవ్వరోకాదు, నీ చెల్లెలు కదా! అన్నా కొంత దయ చూపు- 
అంటూ ప్రార్థించింది. 

ఈ పద్యంలో ఉన్న సొగసు అంతా ఆ పద్యపు శైలిపై ఆధారపడి ఉంది. 
అన్నా! అనే పదం అనేకసార్లు పునరుక్తం కావడం వల్ల దేవకీదేవి కలుపుగోలుతనంతో 
పాటు ఆమె దైన్యాన్నీ ఉట్టిపడజేస్తుంది. అందుకే ఆమె సంబోధన కరుణ రసాత్మకమైన 
కటికె గుండెలను కూడా కరిగించేట్లు ఉంది. ఆమె మాటలల్లో కేవలం కాపాడుమంటూ 
ప్రాధేయపడిన విధానమే కాకుండా మంచి చెడ్డలెరిగిన ఉత్తమ క్షత్రియకాంత చెడుగరికి 
బుద్ధిని చెబుతున్న విధానం కూడా గోచరిస్తుంది. 


డా॥ పి. యశోదారెడ్డి 113 


మ. మమతన్‌ మోములు మీందికెత్తుకొనిరో మంథంబు సాలించి హృ 
తృమలాగ్రంబులం గృష్ణు నిలిపి మురళీ గానామృత శ్రేణి క 
ర్లములన్‌ గ్రోలుచు మేంతమాని గళితానందాడ్రులై చిత్రితో 
పమలై గోవులు చూచుచున్న వదిగో పద్మాక్షి! వీక్షించితే! 


శ్రీకృష్ణుడు గోపవేషంతో పశువుల మేపుతూ వేణువును ఊదుతూ ఉంటే ఆ 
వేణుగానపు రుచిని మరిగి గోవులు తన్మయత్వంతో ప్రవర్తించిన విధానాన్ని గోపికలు 
ఒకరితో ఒకరు ముచ్చటించుకున్నప్పటి పద్యం ఇది. 

ఓ పద్మాక్షి! మమకారంతో మోరలు మీదికి ఎత్తుకొని, నెమరు వేయడం 
సాలించి, హృదయ కమలాలపై శ్రీకృష్ణుని నిల్పుకుని, ఆ హరి వేణుగానామృత 
ప్రవాహాన్ని చెవులతో త్రాగుతూ, మేతలు మానీ, ఆనందాశ్రువులు జాలువారుతూ 
ఉండగా ఏమాత్రం చలనం లేకుండా ఆవులన్నీ చిత్రపటంలో చిత్రించిన బొమ్మలవలె 
చూస్తూ ఉన్నాయి చూస్తున్నావా అంటూ చూపింది. 

ఇచ్చట పోతన ఆలమందల తన్మయత్వస్థితిని వర్ణిస్తున్నాడు. సాధారణంగా 
పశువులు తీరికగా పరుండినప్పుడు నిదానంగా నెమరువేస్తూ ఉంటాయి. అట్లా నెమరు 
వేయడం మానినప్పుడు పశువు ప్రమాదావస్థలో ఉన్నట్లు భావించడం పరిపాటి. 
కానీ ఇప్పుడు గోవులున్న స్థితి ప్రమాద సూచకం కాదు. అత్యంతమైన పారవశ్యం. 
ఈ పారవశ్యానికి కారణం సర్వలోక మనోహరుడైన శ్రీకృష్ణుని సాన్నిధ్యం. ఆ సాన్నిధ్యం 
కేవలం కర్మేంద్రియాలకు సంబంధించింది కాదు. ఆ గోవులు తమ హృదయపద్మ 
పీరికపై ఆ హరిని ప్రతిష్టించుకున్నాయి. అంతేకాదు, (శవణేంద్రియాలతో 
మురళీగానామృతాన్ని ఆస్వాదిస్తూ అమృతత్వాన్నే భజిస్తూన్నాయి. అటువంటి గోవులకు 
మేతల మాట ఎక్కడిది? ఆనందంతో ఆనందా[్రువులు రాలుస్తూ యోగోద్భవామృత 
రసాన్ని తాగుతూ, చొక్కిన యోగులవలె కదలిక లేక ఉండినవి. ఆపారవశ్యాన్నే 
పోతన 'చిత్రితోపమలై గోవులు చూచుచున్నవని” రచించినాడు. గోవులలో ఈ 
తన్మయత్వస్థితిని చూడగలిగిన గోపిక నిజంగానే ధన్యురాలు. 

పరిశుద్ధమైన భావసంపదను సుందర పదజాలంలో పొదిగిన పద్యం ఇది. 

క. _ ఓదితివో శత్రువులకు 

నాడితివో సాధు దూషణాలాపంబుల్‌ 
గూడితివో పరసతులను 
వీడితివో మానధనము వీరుల నడుమన్‌. 


114 పోతన కవితాసుధ 


ద్వారకానగరం నుండి శ్రీకృష్ణ నిర్యాణానంతరం తిరిగి వచ్చిన అర్జునుని 
ముఖం వగపుతో మాసీ వెలవెలబోతూ ఉండగా చూచిన ధర్మరాజు, తమ్ముని 
ప్రశ్నించినప్పటి పద్యం ఇది. 

పగవారికి ఓడినావా? సాధుజనులను దూషించినావా? పరగ్తీలను 
అనుభవించినావా? వీరుల మధ్యలో అభిమానాన్ని విడిచి ప్రవర్తించినావా? ఏమిటీ 
ఈ విషాదానికి కారణం అంటూ ప్రశ్నించినాడు. 

ఈ పద్యం ఎంతో చిన్నది. కంద పద్యం అంతా త్రిపాసతో నడిచింది. 
సులభంగా అప్పజెప్పడానికి వీలుగా ఉంది. అయినా ఈ పద్యంలో జరుగగూడని 
మహోపద్రవాలన్నీ చెప్పబడ్డాయి. మహావీరుడూ, పౌరుషఘనుడూ, పుణ్యకర్ముడూ, 
మానధనుడూ అయినవాడు పార్థివశ్రేష్టుదైన అర్జునుడు. అట్టివాడు అలుపాలైన 
కారణాలతో వికల మనస్సుడు కాడు. బలీయాలైన కారణాలు ఉండవలె. ఆనాటి 
వీరపుంగవులకు విన్నదనం కలిగించేవి ప్రధానంగా సాటి వీరులలో అభిమానం 
గోలుపోవడం. అంటే శత్రువుకు లోబడటమో, కాక అన్నమాట తప్పడమో! ఇక 
దీనితో సమానమైన పరాభవ కారణాలు - పూజ్యులైన వారిని తిరస్కరించి 
నిందించడమూ, పరస్త్రీని గమించడమూ అనేవి. ఇవి ఆనాటి భారతీయ సంఘంలో 
పాటించే పడికట్టు రాళ్లు కాని ఈనాడు మారుతున్న సంఘంలో ఈ మాటలకు విలువే 
లేదు. అందుకే 'యుగేషు ఆవర్తమానేషు ధర్మోస్యావర్తతే పునః అన్నారు. ఆ విధంగా 
ఆవర్తాన్ని పొందుతూ ఉన్న ధర్మదృష్టితోపాటు సాంఘికాచారాలూ, నియమాలూ, 
విలువలూ మారుతాయి. అయినా ప్రాచీనమైన వీరపురుషుల నైతికవిలువలకు ప్రతీకగా 
నిలిచిన పోతన భాగవతంలోని పద్యం మరువ గూడనిది. 


శా. అక్రూరుండని పేరు పెట్టుకొని నేండస్మన్మనో వల్లభుం 
జక్రిన్‌ మాకడం బాపికొంచు నరుగన్‌ జర్పించి యేతెంచినాం 
డ క్రూరుండంట క్రూరుండీతండు నిజం బక్రూరుండెనేని ని 
ర్వక్రత్వంబునం గృష్టుంబెట్టి తన త్రోవం బో విచారింపండే. 


మధురానగరి నుండి కంసుని పంపున బలరామకృష్ణులను తోడ్మొని పోవ 
అక్రూరుడు టప్రేపల్లెకు వచ్చినప్పుడు, శ్రీకృష్ణునితో తమ ఎడబాటుకు కారణం 
అక్రూరుడంటూ తలచిన గోపికలు పరస్పరం సంభాషించుకున్న విధానం ఈ పద్యం. 


డా॥ పి. యశోదారెడ్డి 115 


అక్రూరుడు అనే పేరుపెట్టుకుని ఈనాడు మామనోవల్లభుడైన కృష్ణుని 
మానుండి వేరుచేసి వెళ్లుటకు ఆలోచించే వచ్చిన ఈతడు అక్రూరుడు ఎట్లా అవుతాడు? 
నిజంగా ఇతడు క్రూరుడే! కానినాడు స్వేచ్చగా శ్రీకృష్ణుని ఇక్కడే ఉంచి తనదారిన 
తాను పోవడానికి ఆలోచింపడా? అంటూ వాపోయినారు. 

ఈ పద్యంలో ఉన్న సొగసు అంతా 'అక్రూరి శబ్ద ప్రయోగ విశేషంలో ఉంది. 
ఆ క్రూరుడు కంసుని పంపున వచ్చినా శ్రీకృష్ణభక్తుడు. “అక్రూరుడు” అనే శబ్దానికి 
క్రూరత్వం లేనివాడు అంటే కఠిన చిత్తుడు కానివాడు అని అర్ధం. ఆ పదార్ధాన్ని 
పురస్మరించుకుని గోపికలు ఎత్తిపొడిచినారు. వచ్చినవాడేమొ అక్రూరుడట. అంటే, 
దయాదాక్షిణ్యాలు కలిగీ ఎదుటి వారి దుఃఖాన్ని సహింపనివాడు. మరి చేస్తున్న పని 
మాత్రం గోపికలకు ప్రాణాధిక ప్రియుడైన శ్రీకృష్ణునితో ఎడబాటు కలిగించడం. 
అంతకన్న క్రౌర్యం మరొకటి గోపికలకు ఉండదు. అందుకే వారు ఈయన అక్రూరుడు 
కాడు సుమా! క్రూరుడు, నిజానికి అక్రూరుడే అయితే మా నుండి హరిని వేరేచేసే 
పనిని తలపెట్టకుండా, కృష్ణుని ఇక్కడే వదిలి వచ్చిన దారినే మధురాపురికి తిరిగి 
వెళ్లడా అన్నారు. 

“'తనత్రోవం బోవుటి అనేది జాతీయం. ఈ పదాన్ని ఈసడింపుగా, నిరర్ధకతను 
సూచించే సందర్భంలో, ఎవ్వరి జోక్యం పెట్టుకోక ముక్కు సూటిగా నడిచే వాడి 
సందర్భంలో, ఉపయోగిస్తూ ఉంటారు. సమయ సందర్భాలను బట్టి ఈ పదం 
నానార్థాలను ధ్వనిస్తూ ఉంటుంది. 

గోపికల మధురభక్తికి ఈ పద్యం నిదర్శనంగా పోతన రచించినాడు. 


సీ. ప్రాచీ దిశాంగనా ఫాలతలంబున 
దీపించు సిందూర తిలకమనంగ 
దర్శించి విరహుల ధైర్యవల్లులు ద్రెంప 
దర్శకుండెత్తిన దాత్రమనంగ 
నలిగి కాలకిరాతుం డంధకార మృగంబు 
ఖండింప మెజయించు ఖడ్గమనంగ 
గగన తమాల వృక్షము తూర్పు కొమ్మను 
లలితమై మెరయు పల్లవమనంగం 


116 పోతన కవితాసుధ 


దొగలు సంతసిల్ల దొంగలు భీతిల్లం 
గడలి మిన్నుముట్టి కడలు కొనంగ 
బొడిచె శీతకరుండు భూరిచకోరక 
ప్రీతికరుండు జార భీతికరుండు. 


చంద్రోదయాన్ని వర్ణిస్తూ భాగవతంలో పోతన చెప్పిన పద్యం ఇది. 

తూర్పు దిక్కు అనే స్తీ నుదుట ప్రకాశించే సిందూరపు బొట్టుగా, ప్రియుల 
వియోగంతో బాధపడే వారి ధైర్యపు తీగెలను తెంపేందుకు మన్మథుడు గర్వించి ఎత్తిన 
కొడవలి అనేట్లూ, కాలం అనే బోయవాడు కోపంతో చీకటి అనే మృగాన్ని 
ఖండించడానికి జళిపించిన కత్తి ఏమో అనేటట్లూ, ఆకాశం అనే చీకటి మ్రానుయొక్క 
తూర్చుకొమ్మ చిగురింపగా లలితంగా మెరిసే లేచిగురు అనే విధంగా, కలువలు 
సంతోషించగా, దొంగలు భయపడగా, సముద్రంలో తరంగాలు ఆకాశాన్ని తాకేట్లు 
లేస్తుండగా, శీతకిరణుడైన చంద్రుడు వ్యభిచారులకు భయంకరుడూ చకోరాలకు 
ప్రియంకరుడూ ఐ ఉదయించినాడు అంటూ వర్ణించినాడు. 

పై సీసపద్యపు నాల్గు పాదాలూ, నాచనసోముడు సూర్యాస్తమయాన్ని వర్ణిస్తూ 
చెప్పిన పద్యాన్ని తలపింపజేస్తూ మనోహరంగా ఉన్నాయి. ఈ చంద్రుడు చకోరాలకూ, 
కలువలకూ పరమ ఆప్తుడు. అందుకే చంద్రునికి చకోరంలా ఎదురుచూస్తున్నాను 
అనేమాట జనసామాన్యంలో నానుడిగా నిలిచింది. అట్లే చీకటి తప్పుచేసే 
జారచోరులకూ, విరహులకూ సర్వలోక నయనానంద కరుడైన చంద్రుడు గిట్టనివాడు. 
ఆయన ఉదయం ఈ దుర్మార్గవర్తులకు విఘ్నుకారి. ప్రకృతిసహజంగా పున్నమినాడు 
సముద్రంలో ఆటుపోటుల ప్రభావం అమితంగా ఉంటుంది. సముద్రానికీ, చంద్రునికీ 
పితా పుత్ర సంబంధం ఉంది. పుత్రోత్సాహంతో ఆనందించే సముద్రుడు మిన్నుముట్టి 
కడలుకొంటాడు అంటూ వ్రాస్తూ చంద్రోదయంలో జరిగే ప్రకృతి వికారానికి 
సుందరమైన కారణాన్ని ఊహించేటట్లు చేసినాడు. ఈ పద్యంలో రూపకాను ప్రాణితమైన 
ఉపమా సంశ్లిష్టోత్రేక్షాలంకారం ఉంది. 


క. _ కనియెదవో బిడ్డల నింక 
మనియెదవో తొంటి కంటె మనుమల మాటల్‌ 
వినియెదవో యిచ్చెద ర 
మృనియెదవో దానములకు నవనీసురులన్‌. 


డా॥ పి. యశోదారెడ్డి 117 


కురుక్షేతయుద్ధంలో తమ పక్షాన్ని పూర్తిగా గోలుపోయి ఈకలు ఊడినపిట్టలవలె 
గాంధారీధృతరా|మ్హులు పాండవుల ఇంట అతి దీనవృత్తితో కాలం గడుపుతున్న 
సందర్భంలో విదురుడు ధృతరాష్ష్రునితో పలికిన మాటలు ఈ పద్యం. 

ఇంకా బిడ్డలను కంటాననుకుంటున్నావా? కాక తొలుత కన్నా ఇంకా సుఖంగా 
(బ్రతుకుతాననుకుంటున్నావా? లేక మనుమల మాటలు వింటాను అనుకున్నావా? 
ఏదో దానం చేస్తానంటూ బ్రాహ్మణులను పిలుస్తాను అనుకున్నావా? అంటూ నిరీహను 
కలిగించినాడు విదురుడు ధృతరాష్ట్రుని మనస్సులో. 

సర్వజంతు సామాన్యంగా మానవుడికీ బ్రతుకుమీద తీపి ఎక్కువగానే ఉంటుంది. 
కానీ తానింకా (బ్రతుకదలచే కోరికకు లోకంకోసమైనా కొంత దోహదకారణం 
ఉండవలసి వస్తుంది. ధృతరాష్ట్రుని విషయంలో మాత్రం ఏవైపు నుండి ఆలోచించినా 
ఆయన బ్రతుకవలసిన పని కనిపించడం లేదు. పుట్టుగ్రుడ్డి, రాజ్యమా లేదు విషయ 
సుఖానుభవానికా అసలే వయస్సు కాదు, పోనీ కొడుకులు కోడండ్రూ ఉన్నారా 
అంటే ఆ మూలదుంపే పెకిలించి వేయబడింది. పోనీ మనుమల తొక్కుపలుకులు 
వింటూ జీవించదలచినాడా అంటే మనుమలూ మునిమనుమలు కూడా యుద్ధరంగంలో 
ఊడ్పుకొనిపోగా కొమ్మలూ, ఆకులూ, రెమ్మలూ దుల్చిన ఉత్తమోడువలె ఉన్నాడు. 
రేపు చిగురించే అవకాశమే లేదు. ఈ సుఖాలేవీ కాకున్నా దానధర్మాలు చేస్తూ అర్హులైన 
నల్లురిని పిల్చి సత్మరించడానికా సర్వతంత్ర స్వతంత్రుడు కాడు. ఆ ప్రాభవమూ లేక 
భీమునిచేత అప్పుడప్పుడు సూటిపోటీ మాటలు పడ్తూ కాలికొరడులై జీవిస్తున్నారు. 
అటువంటి ధృతరాషుణ్ణి చూచీ ఇకనన్నా ఈ మమకారాన్ని వదులుకొని అరణ్యాలల్లో 
మునివృత్తితో ఉండరాదా అంటూ విదురుడు చెప్పినాడు. నిజానికి విదురుడే కాదు, 
విజ్ఞులైనవారు ఎవ్వరైనా ఆ పరిస్థితిని చూస్తే ఆ విధంగానే పలికి ఉంటారు 

పోతన (ప్రయోగించిన చతుష్టాసతో ఈ కందపద్యానికి ఒక అందం వచ్చింది. 


ఉ. _ నీవడవిన్‌ బవల్‌ దిరుగ నీ కుటిలాలక లాలితాస్య మి 

చ్చావిధిం జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుం 

గావున రాత్రులైన నిను గన్నుల నెప్పుడు జూడకుండ ల 

క్షీవర! జెప్పలడ్డముగం జేసె నిదేల విధాత క్రూరుండై. 

శ్రీకృష్ణుని విరహాన్ని సహింపలేని గోపికలు ప్రతి నిమిషాన్ని ఒక యుగంగా 
భావిస్తూ పరిపరి విధాలుగా చింతిస్తూ ఉన్న విధానాన్ని వ్యక్తపరిచే పద్యం ఇది. 


18 పోతన కవితాసుధ 


ఓ కృష్ణా! నీవు గోపాలకుడవై పగలంతా అడవులల్లో తిరుగుతుంటావు కాబట్టీ 
ముంగురులతో అలంకృతమై ముద్దులొలికే నీ ముఖాన్ని మేము కోరినట్లుగా 
చూడలేకపోవడంతో ఆ నిమిషాలన్నీ మాకు యుగాలుగా గడుస్తున్నాయి. అందుకే 
రాత్రిళ్లైనా నిన్ను కండ్లనిండా చూడకుండా ఆ పాడు బ్రహ్మ మా కండ్లకేమో ఈ 
రెప్పలు అడ్డంగా సృజించినాడు, ఎంత కూరుడో కదా అంటూ వాపోయినారు. 

భాగవతంలో (భ్రమరగీతాలవలె గోపికాగీతాలు కూడా ఆపాత మధురాలై 
శృంగార రసతరంగితాలై మనోహరంగా ఉంటాయి. కానీ ఈ శృంగారం పరమాత్ముడైన 
శ్రీకృష్ణుడు లక్ష్యంగా అభివర్ధనం పొందటంతో అది దైవరతికమై దివ్య శృంగారంగా 
పరిణమించింది. అందుకే ఈ విరహంలో కూడా భగవంతుని ఎడబాటును క్షణం 
కూడా సహించని భక్తుని ఆర్తిగా భావించినప్పుడు గోపికల దివ్యశ్చంగారం మధురభక్తిగా 
రూపొందుతుంది. అందుకే ఆ గోపికలు ధన్యాత్మలూ, దివ్యాత్మలూ అంటూ 
కీర్తింపబడ్డారు. 

ఈ పద్యానికి అంతటికీ చివర రెండు పాదాలు రసకందంగా ఉన్నాయి. 
పగలంత కృష్ణుడు గోవులను మేపుతూ అరణ్యాలల్లో తిరుగుతూ ఉంటాడు సరే! 
గోపికలు ఆ కృష్ణుడి అలకభ్రాజితమైన ముద్దుమోమును చూడడం పడదు. ఆ క్షణాలన్నీ 
యుగాలై నిలుస్తాయి కానీ రాత్రి గోపికలు తమ కండ్లను తెరిచి కృష్ణుని ముఖాన్ని 
కరువుదీరా చూడవచ్చు అనుకుంటే పాపం రెప్పలు అడ్డం వచ్చినాయంట. ఏమి 
చమత్మారం? ఎంత సుందరమైన భావన- ఈ వాక్యాల్లో గోపికలు తమకూ కృష్ణునికీ 
మధ్య రెప్పపాటు వాసినికూడా సహించరనేది వ్యక్తం అయింది. అంతేకాదు, 
గోపికలందరూ దట్టమైన జమిడి రెప్పలున్న కండ్లతో ఎంతో సొగసుకత్తెలనే భావాన్ని 
కూడా పోతన ధ్వనింప చేసినాడు. ఈ పద్యాన్ని రసధ్వనికీ, ప్రాఢికీ ఉదాహరణంగా 
(గ్రహింపవచ్చు- 

మ. అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స 

త్పురుష గ్రేష్టుల వృత్తముల్‌ వినక దుర్భుద్ధిన్‌ విలంఘించి దు 

ర్నరవార్తా కథన ప్రపంచములు గర్హ ప్రాప్తముల్‌ సేసి వా 

సరముల్‌ వ్యర్థతం ద్రౌబ్బుచుండం జనదీ సంసార మోహంబునన్‌, 

పరమభాగవతోత్తములైన విష్ణుభక్తుల కథలే వినదగిన విషయాలంటూ చెప్పే 
సందర్భంలో ఉన్న పద్యం ఇది. 


డా॥ పి. యశోదారెడ్డి 119 


పద్మాక్షుడైన విష్ణుదేవుని పాదపద్మాలలో నిక్షిప్తమై ఉన్న తేనెను పానం 
చేయడంలో ఆసక్తులై ఉన్నటువంటి ఉత్తమ పురుషశ్రేష్టుల చరిత్రాలను వినకా, 
దుర్భుద్దితో వాటిని కాదంటూ, కాపురుషులైన ఇతర రాజుల కథలను చెవి 
చొప్పించుకుంటూ దినాలను వృథాగా సంసారపు మోహంలో పడీ గడుపుతూ 
ఉండడం మేలుకాదు అంటూ హెచ్చరించినారు. 

సాధారణంగా మనస్సు కోతివంటిది. దానికి లాఘవాలైన పనులమీద ప్రీతి 
ఎక్కువ, బహుశః అనుకరణం కూడా ఎక్కువే. అందుకే సామాన్యుని నడవడి పరిసర 
ప్రభావంతో ప్రభావితం అవుతూ ఉంటుంది. పెద్దలు అందుకే ఉత్తమ సాంగత్యం 
మంచిదంటూ నియమించినారు. అట్లాగే తాను వినే కథగానీ, విషయంకానీ ఆ 
శ్రీహరికో, ఆ హరిభక్తులకో సంబంధించి ఉండవలె. అందుకేనేమొ (ప్రాచీనులు 
'కావ్యాలాపాంశ్చ వర్జయేత్‌ అన్నారు. పోతనకూడా శ్రీహరి నామస్తుతి లేని కావ్యం 
అయోగ్యమైన కారణంతో శుభప్రదం కాదూ! అంటూ చెప్పినాడు. అందుకే మన 
సాహిత్యంలో సాహితీ లక్షణదక్షులైన కవులు కవి వృషభులై తమ కలాలను శృంగార 
రసంలో ముంచుతూ ప్రబంధాలను వ్రాసినారు. అందువల్ల సామాన్యులందరూ ఐహిక 
సుఖలోలుప బుద్దులు కావడానికి ఎంతో ఆస్మారం ఉంది. అందుకే పోతన ఈ 
సుఖవాసనలు అన్నీ మానవుణ్ని మరీమరీ సంసార చక్రంలోనే బంధిస్తూ ఉంటాయి 
అనే విషయాన్ని గ్రహిస్తూ, దాని నుండి మానవకోటిని రక్షింపతలచీ “నాయనలారా! 
మీకు కథలు వినాలి అనే బుద్ధే ఉంటే శ్రీహరి పాదాలను నమ్ముకుని అమృతత్వాన్ని 
భజించే భక్తుల చరిత్రలు వినండి. అంతేకాని ఏదో సామాన్య రాజమాత్రులైన ఇతర 
నరుల కథలు వింటూ, ఈ సంసార మోహంలో మునకలు వేస్తూ అమూల్యం ఐన 
కాలాన్ని వృథాచేయకండి' అంటూ హెచ్చరికలు పలికినాడు. 


క. ఎప్పుడు ధర్మక్షయమగు 
నెప్పుడు పాపంబు పొడము నీలోకములో 
నప్పుడు విశ్వేశుండు హరి 
దప్పక విభుండయ్యుం దన్నుందా సృజియించున్‌. 
నరకాసుర సంహారం కొరకు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుడుగా 
జన్మించినాడంటూ చెప్పే సందర్భంలోనిది ఈ పద్యం. 


120 పోతన కవితాసుధ 


లోకంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో, పాపం ఎక్కువగా కనబడుతుందో 
అప్పుడు విశ్వేశ్వరుడైన శ్రీహరి తాను అనాది నిధనుడై కూడా తనను తాను 
సృజించుకుని అవతరిస్తూ ఉంటాడు అంటూ స్పష్టపరచినారు. 

భారత భాగవత హరివంశాది పురాణాల్లో నారాయణుని దివ్యావతార 
కథాప్రారంభానికి ముందు, సనాతనుడూ, సర్వేశ్వరుడూ, సహగన్రశీర్చుడూ, 
శ్రీవత్సాంకుడూ, సర్వవిభుడూ ఐన దేవదేవుని సహ(స్రాధికాలైన అవతారాలకు కారణం 
చెబుతూ- 


హితార్థం సురమర్యానాం లోకానాం ప్రభవాయచ। 
బహుశః సర్వభూతాత్మా ప్రాదుర్భవతి కార్యతః॥ 


సర్వభూతాత్మకుడైన భగవానుడు దేవతలూ, మానవులూ, సర్వభూతజాలమూ 
సుఖించేకొరకూ, లోకాలు వృద్ధిపొందేకొరకు అనేకమారులు జన్మిస్తూ ఉంటాడు అంటూ 
చెప్పీ, ఆజన్మకు ప్రధానావసరంగా- 


యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత। 
ధర్మ సంస్థాపనార్థాయ తదా సంభవతి (ప్రభుః 


అంటూ చెప్పబడింది. ఈ శ్లోకగతార్థాన్నే విపులీకరిస్తున్నట్లుగా నరకాసుర 
కథ ప్రారంభానికి పూర్వం పోతన ఈ పద్యాన్ని రచించినాడు. 

ఎప్పుడు ధర్మం బాధింపబడుతూ నశిస్తుందో అప్పుడు పాపం బాహాటంగా 
విజృంభిస్తుంది. ఆ విజృంభణలో ధర్మజ్ఞులూ, నిరుపేదలూ, సాధువులూ 
బాధింపబడుతారు. ఆ సాధురక్షణకు సర్వసమర్షుడైన ఒక శాసకుడు అవసరం. 
అందుకే- 


“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌ 
ధర్మ సంరక్షణార్ధాయ సంభవామి యుగే యుగే! 


అంటూ భగవానుడే స్వయంగా గీతలో చెప్పినాడు. 

చావుపుట్టువులు లేని హరి లోకహితార్థం, ధర్మరక్షణార్థం, ఆత్మమాయతో 
తన్నుతాను సృజించుకుంటూ జన్మిస్తూ ఉంటాడు. అంటూ స్పష్టంచేసి పోతన శ్రీకృష్ణుడు 
లీలామానుష విగహుడైన శ్రీహరియే అనే భావాన్ని పాఠకుల మనస్సులలో 
స్థిరపరచినాడు. 


డా॥ పి. యశోదారెడ్డి 121 


క. ప్రియురాలి వలని వార్తలు 
ప్రియజనులకు నెల్ల ప్రొద్దు బ్రియమగు భంగిన్‌ 
బ్రియండగు హరి చరితంబులు 
ప్రియభక్తుల కెల్ల యెడలం బ్రియములుగావే 


కల్యాణాత్మకమైన విష్ణుకథలు ఎన్ని విన్నా తృప్తి కలుగడంలేదూ, విన్నకొద్దీ 
కొత్తగానే భాసిస్తూ ఇంకా ఇంకా వినాలి అనే కుతూహలం కలుగుతూనే ఉంది. 
ఏమిటీ కారణం అంటూ (ప్రశ్నించిన బుషులకు సమాధానంగా చెప్పిన మాటలు ఈ 
పద్యం. ప్రియులకు ఎప్పుడైనా ఏ వేళనైనా తమ ప్రియురాండ్ర సంబంధమైన వార్తలు 
ప్రియాన్న కలిగిస్తూ ఉంటాయి. ఆ విధంగానే ఇష్టుడైన హరి జీవితవిశేషాలు ఆయన 
ప్రియభక్తులందరికీ ప్రీతిదాయకంగానే ఉంటాయి కదా- అంటూ సమాధానం 
చెప్పినాడు. 

మధురభక్తి విధానంలో భగవానుడైన శ్రీహరి పతికాగా అతని భక్తులందరూ 
ప్రియురాండ్రుగా సమ్మానింపబడటం పరిపాటి. భక్తుడైనవాడు పరమేశ్వరుణ్ణి ఏ 
రూపంలో సేవిస్తే ఆ స్వామి అతణ్ణి ఆ విధంగానే అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ 
బాంధవ్యంతోనే భగవంతుడు కొందరు భక్తులకు తల్లీ, తండ్రీ, కొడుకూ, స్నేహితుడూ, 
ప్రియుడు కూడా. దీనులై దిక్కులేని వారికి ఆ శ్రీహరి ఏడుగడ. అతడే పటిష్టమైన 
ఆత్మబలం. కాముకుడైన ప్రియునికి సర్వకాల సర్వావస్థలల్లో ప్రియురాలి విషయమై 
వినడం, ఆలోచించడం, ఆమె దర్శన స్పర్శల కోసం తహతహలాడడం పరిపాటి. ఆ 
విధమైన అత్యంతాసక్తమైన ఒకనొక ఆకర్షణ భగవంతునిపై భక్తునికి ఏర్పడుతుంది. 
అందుకే ్రేమికుడూ, పిచ్చివాడూ, భక్తుడూ ఒక కోవలోనివారన్నారు. తాము 
అభిలషిస్తూ తమ మనస్సుకు గురి కుదిరిన ఆ లక్ష్యం నుండి వారి మనస్సు మరలదు. 
ఎల్లప్పుడూ ఆ ధ్యానంలోనే రమణం పొందుతుంటారు. ఈ విషయాన్ని గ్రహించిన 
పోతన భక్తజన ప్రియుడైన భగవంతుని చరిత్రలు ప్రియభక్తులందరికీ ప్రియాన్నే 
కలిగిస్తాయి కదా! అంటూ ఉచితంగా చెప్పి భక్తిని ప్రియవస్తువుగా స్థిరపరచినాడు. 


IES 


122 పోతన కవితాసుధ 


